


భారత మాత సేవలో 


వైకుంఠ ఏకాదశి 
యువనామ సం. పుష్యమాసం 
1 జనవరి 1996 


(ప్రచురణ: 

నవయుగ భారతి (ప్రచురణలు 
3-4-705 /4, నారాయణగూడా 
హైద్రాబాద్‌ - 500 029 


లేసర్‌ టైప్‌ సెట్టింగ్‌ స్ట 
జాగృతి (గ్రాఫిక్స్‌ 
నారాయణగూడా - హైద్రాబాద్‌. 


వు(ద్రణ : 

భారతి ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
1-8-74/2, చిక్కడపల్లి 
హైద్రాబాద్‌ - 500 020 


(ప్రతులకు : 
సాహిత్యనికేతన్‌ 
3-4-852, బరకత్‌ పురా 
. హైద్రాబాద్‌.- 500 027 
సాహిత్య నికేతన్‌ 
ఏలూరు రోడ్‌ 
విజయవాడ - 520 002 





(పరణ బీవాలు 


యశఎడు 


(వపంచ కథా సాహిత్యంలో “పంచతం(తం*, “హితోపదేశం” విశిష్టమైన 
స్థానాన్ని సంపాదించుకున్నాయి. అలాగే -ఈసపఫ్ట్‌ ఫేబుల్ఫ్‌” గా పిలువబడే ఈనపఫ్‌ 
కథ లకూ పాఠకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలా ప్రాచీన కథల 
మూదిరి ఆధునిక కాలానుగుణమవ్చైన ఎన్నో కథలను, మువోపురుషుల 
బీవితాలనుండి, చరిత నుండీ స్వీకరించి చిన్న పిల్హలకు చెప్తే వారిపై చక్కని 
(వభావముంటుందనటంలో సందేహంలేదు. 


(శీ/దీనానాథ్‌ బ(ా చాలా కాలంగా విద్యారంగంలో అగణీయమైన కృషి 
చేస్తున్న వ్యక్తి. తమ అపార అనుభవాన్ని వురన్క రించుకుని,. మారుతున్న 
సామాజిక వరిస్ట్రితులను దృష్టిలో ఉంచుకొని, బాల బాలికలకు స్ఫూర్తిని 
అందిస్తూ, నైతిక విలువలను బోధించే విధంగా (శ్రీదీనానాథ్‌ బ(లా కొన్ని చిన్న 
కథలను సంకలనం చేశారు. వాటిని నాలుగు సంపుటాలుగా హిందీలో 
(పచురించారు. ఆ సంపుటాలకు పూననీయ (శ్రీ కె.సి. సుదర్శన్‌ 
“ముందుమాటు'ను వాసి ఇచ్చారు. 

తెలుగులో ఆ కథా సంపుటాలు (ప్రచురిస్తే బాగుంటుందని పలువురు 
సూచించారు. ఆ సూచన మేరకు తెలుగులోకి అనువదించమని కోరగానే 
అనువదించి ఇచ్చిన (శ్రీ దోనేపూడి వెంకయ్యకు, మూల (గంథసంకలనకర్ణ శీ) 
దీనానాథ్‌ బ(లాకు, (వకాళకులు సురుచి ప్రకాశన్‌, కొత్తఢిల్లీ వారికి మా కృత్వతా 
ఫూర్వుక నమస్కారములు. 

ముక్కోటి ఏకాదశి లా 
పుష్యమాసం. యువనామ సం, 

1 జనవరి 1996 


ఆ (రణ టపాలు 


శిశువులకు బాలురకు మనస్సు భావ(ప్రధానంగా ఉంటుంది. 
సంస్కారాలను (గ్రహించేదిగా ఉంటుంది. ఇది ప్రపంచమంతటా 
అంగీకరింపబడిన విషయం. శిశువులకుగాని బాలురకుగాని మూడేండ్లనుండి 
పదునాలుగేండ్ల ప్రాయం లోపల ఏయే విషయాలు మనస్సులో చోటు. 
చేసుకుంటాయో, అవే ఆయా వ్యక్తుల స్వభావాన్ని తీర్చిదిద్దటానికి 
పునాదిరాళ్ళు అవుతాయి. ఇందువల్లనే అన్ని కాలాలలో, అన్ని దేశాలలో 
సౌశీల్యం నిర్మాణ ప్రక్రియకు అత్యంత [శ్రద్ద వహించబడుతుంది. 





స్వభావాన్ని తీర్చిదిద్దే (ప్రక్రియలో కథాసాహిత్యానికి అన్నింటికంటె 
ఎక్కువ (ప్రాముఖ్యం ఉంది. చదువను వ్రాయనురాని సంచార జాతులలో , 
జనజాతులలో సైతం కథలు, గాథల ద్వారానే భావితరాలకు అవసరమైన 
విధులు, విలువలు తెలుస్తాయి. “పంచతం[త్రం' , హితోపదేశం గురించి 
అందరికీ తెలుసు. మూర్భులైన రాకుమారులను నీతివంతులుగా వ్యవహార 
కుశలురుగా తీర్చిదిద్దేందుకు అవి రచింప బడ్డాయి. ఆనాటి నుండి 
ఈనాటివరకు ఈ కథలు (ప్రపంచంలో సార్వకాలీనమైన సాహిత్యంలో భాగంగా 
ఉండి, వ్యక్తి నిర్మాణ ప్రక్రియలో (ప్రధానమైన భూమిక నిర్వహిస్తూ వచ్చాయి. 
వీనితో బాటుగా రామాయణం, మహాభారతం, అస్టైదళశ పురాణాలు, జాతక 
కథలు, భేతాళ పంచవింశతి, ముప్పది రెండు సాలభంజికలు, కథాసరిత్సాగరం 
మొదలుగాగల అపారమైన కథాసాహిత్యం మనకున్నది. (ప్రపంచంలో మిగిలిన 
దేశాలలో కూడా “ఈసఫ్‌ కథలు”, “అరేబియన్‌ నైట్స్‌' ఇత్యాది సాహిత్యం 
వెలువడింది. ఇవే కాకుండా చారి(త్రక సంఘటనలు కూడా వేలాదిగా ఉన్నాయి. 

_ విని ద్వారా పౌరుషం, పరాక్రమం, దయ,క్షమ, కరుణ మొదలగు ఉత్కృష్ట 
మానవ :జినన మూల్యాలు వెల్లడ అయినాయి. ఇంతేకాదు, జీవితంలో మనకు 
. మార్గదర్శనం చేయజాలిన ఘట్టాలను మనం దైనందిన జీవితంలో కూడా 
చుట్టుప్రక్కల ఎన్నింటినో ఈనాడూ చూస్తుంటాము. మహాపురుషులు తమ 





4 





(ేరణ టీపాలు 


స్వీయ దృష్టాంతం ద్వారాను, తమ (ప్రబోధాలలో ఉదహరించే దృష్టాంతాల 
ద్వారా కూడా కథాసాహిత్యం ఎంతగానో పరిపుష్ట్రమైంది. కావలసింది ఒకటే. 
విశాలమైన ఈ కథాసాగరంలో మున్కలువేసి మనకు కావలసిన రత్నాలు వెతకి 
వెలికి తీయవలసి ఉంది. ఈ పని సులభంకాదు. బాలుర హృదయాలపై చెరగని 
ము(ద్ర వేయగల వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యంలో కృతకృత్యుడు కాగలడు. 
(కిదీనానాథబ[త్రా తన జీవితం యావత్తు బాలురను సంస్కారవంతులుగా 
ప్రాంతంలోని అత్యుత్తమ విద్యాలయంగాను దేశంలోని ఉత్తమ విద్యాలయాలలో 
ఒకటిగాను రూపొందించిన వ్యక్తి. (ప్రస్తుతం దేశంలో నిర్వహించబడుతున్న 
దాదాపు ఆరువేల శిశు, బాల మందిరాలకు మార్గదర్శనం చేస్తున్న వ్యక్తి. 
- సుద్నీర్ణమైన తమ అనుభవం ఆధారంగా వారు ఈ కథా సంపుటాలను సంకలనం 
చేశారు. బాలురలో అవి తప్పక చక్కని సంస్కారాలను కలిగిస్తాయి. 


ఈనాడు ఎటు చూసినా నైతిక విలువలు దిగజారిపోయాయి. 
హింసావ్రవృత్తి, లంచగొండితనం, కాముకత్వం, స్వార్థం సర్వత్ర 
తాండవిస్తున్నాయి. - ఇట్టి పరిస్థితిలో నైతిక శిక్షణ అనివార్యమయిన విషయం. 
దీనిలో మరో అభిప్రాయానికి తావులేదు. గట్టి కృషి చేయటం ఒక్కటే 
అవసరం. భాఎతరం పట్ల తమకుగల బాధ్యతను గుర్తెరిగి అధ్యాపకులు తమ 
సదాచరణ ద్వారా చక్కని ఉదాహరణలుగా నిలిచేందుకు ముందంజవేసిన నాడు 
మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అట్టి అధ్యాపకులకు ఈ కథల సంపుటి 
_ సహాయకారిగా ఉంటుందని నా విశ్వాసం. 


భా(ద్రపద కృ.5,2051 వి.సం. (కుప్‌.సి. సుదర్శన్‌) 
26 ఆగష్టు, 1994. సహ సర్‌ కార్యవాహ 
శ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ 








(పరణ ఠీపాలు 


ell 


అత్యంత విశాలమైన సమష్టి తత్వ పరిధిలో ఎన్నో అంశాలున్నాయి. వ్యక్తి, 
కుటుంబము, గ్రామము, సమాజము, రాష్ట్రము, విశ్వము, ఈ సృష్టిలోని 
సమస్త చరాచరముల నుండి పరమేశ్వరుని వరకు గల సమస్తమూ వీనిలో కలిసి 
ఉన్నాయి. ఇందులో వ్యక్తి లఘుతమ తత్త్వం. సప్తపదీనమైన ఈ యాత్ర 
మానవుణ్ణి సంపూర్ణ మానవునిగా చేస్తుంది. “నర కరనీ కరే తో నర నారాయణ 
హోజాయ్‌' (స్వధర్మాచరణం ద్వారా నరుడు నారాయణుడౌతాడు) అనేది 
ఈ దేశానికి గల ధ్యేయ వాక్యం. 


నరుడు నారాయణుడు కాగలడా? లేక ఇది ఒక వ్యర్థమైన 
ఊహమాకత్రమేనా? భారతీయ బుషులు, మనీషులు, కర్మయోగులు, 
_ మేధావులు, తత్త్వజ్ఞాలు మానవ జీవితమనే (ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి 
ఈ (ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. మనకు సుస్పష్టమైన సిద్దాంతాలను 
అందించారు. ఈ సిద్దాంతాలు, నియమాలు, సద్గుణాలు ఆధారంగా 
వ్యవహరించినట్టయితే మనం జీవితంలో సుఖపడటమే కాదు, ఈ 
లోకమంతటినీ కూడా సుఖమయం చేయగల్లుతామని వారు (ప్రకటించారు. 
ఈ జీవన మూల్యాలను ఏర్పరచేందుకు వారు ఘోర తపస్సు కావించారు. 
జ్ఞానాన్ని సంపాదించారు, తదనుగుణంగా జీవించారు. ఈ జీవన మూల్యాలే 
మన దేశ సంస్కృతీ సారం. అవి మన దేశానికి ఆత్మ. 


భరతవర్షం అంటే కేవలం ఒక భూఖండం కాదు. మనకు సరిహద్దులుగా 
ఉన్న పర్వతాలు, నదులు, సముద్రం, భూమి, అరణ్యాలు - ఇవే భారతదేశం 
కాదు. ఈభూమిపై నివసిస్తూ ఈ ఉత్కృష్ట సంస్కృతికి వారసులై, మానవ 
జీవన మూల్యాలకు సంరవకులై “భారత్‌ నా తల్లి, నేను ఈమెకు పుత్రుడను,! 
- అనే వారి యొక్క సమాజమే భారత్‌; విశ్వకళ్యాణ కామనతో ఇతరుల 





6 క్‌ 





న (పేరణ బీపాలు 


శ్రేయస్సుకై సర్వస్వార్పణ కావించే మహాత్ములే భారత్‌, ఆత్మతత్త్వం యొక్క 
నిగూఢ రహస్యాన్ని బోధించే బుషి పుంగవులదైన ఈ దేశం భారత్‌. శిశువులకు 
ఊగే ఊయల, యువకులకు ఉద్యానవనం, వృద్దులకు వారాణాసి, 
మానవత్వానికి రక్షణ కేంద్రం, పుణ్యభూమి, ధర్మ భూమి, కర్మభూమి, 
దుష్టుల నుండి కాపాడుకోవలసిన భూమి ఈ భారత్‌. కేంబిడ్డి 
విశ్వవిద్యాలయంలో మాక్సుముల్లర్‌ ఈ భూమిని గురించే ఇలా చెప్పారు 
“మానవ హృదయంలోని సర్వోత్మృష్టగుణాలు ఏ దేశంలో వికసించాయి? 
జీవితంలోని గడ్డు సమస్యలను గురించి ఎక్కడ లోతుగా తరచి చూశారు? 
ప్లేటో, కాంట్‌ మొదలయిన తత్త్వవేత్తలను గురించి అధ్యయనం చేసేవారు 
కూడా గమనించతగ్గ సమాధానాలు ఎక్కడ ఇవ్వబడ్డాయి? ఇలా ఒక వేళ నన్ను 
ఎవరైనా అడిగితే నేను భారత్‌వైపు (వ్రేలు పెట్టి చూపిస్తాను 

వ్యక్తి యొక్క వికాసం కోసం సోపాన క్రమంగా ఇక్కడి తత్త్పజ్ఞులు 
పంచకోశములను కనుగొన్నారు. అవి శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ది, 
ఆత్మ. ఐదు అంగములనుండ మూలాధారములైన ఐదు మూల్యములు 
జనించాయి అవి - శక్తి, సంతులనము, సద్విచారము, సత్యాన్వేషణము, సేవ. 

అహం నుండి వయం దాకా సలిపే యాత్రను సఫలీకృతమొనర్భేందుకు 
జీవితంలో సద్గుణ సంపదను ఆర్హించుకోవాలి. తదనుగుణంగా జీవించాలి. ఇది 
_ అత్యంతావళ్యకం. జ్ఞానము, ఇచ్చు, (క్రియ - ఈ త్రివేణీ సంగమం ఆధారంగానే 
మనిషి ఉన్నతిని పొందేందుకు యోగ్యుడవుతాడు. 


జీవన మూల్యాలను సమన్వయ పూర్వకంగా సేకరించి, అవి ఆధారంగా 
ఆయాఘట్టాలను (గ్రహించి సంకలనం చేయబడ్డది. “ప్రేరణ దీపాలు” 
(పెరణాదాయకమైన సంఘటనలతో కూడిన (గ్రంథం. (ప్రస్తుత కాలంలో పెద్ద 
_ పెద్ద గ్రంథాలను , పుస్తకాలను , జీవిత చరిత్రలను చదివేందుకు, వాటిని మననం 








(రణ థీపాలు 















చేసుకొనేందుకు సమయం దొరకటంలేదు. ఈ గ్రంథంలోని ఘట్టాలు 


చూడటానికి చిన్నవే. కాని ఇవి హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి. “పిట్ట 
కొంచెము కూత ఘనము” అని చెప్పవచ్చు. 


ఈ గ్రంథ రచనలో (ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేకుల సహాయ 
సహకారములు సమకూరాయి. వారందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. 
"ప్రేరణ దీపాలు” సంకలనంలో అనేక ధర్మ గ్రంథాలనుండి, పుస్తకాలనుండి, 
ఉపన్యాసాలనుండి, బోధల నుండి, పత్రికల నుండి విషయం సేకరింపబడింది. 
వారి పేర్ణన్నీ జాబితా వ్రాయటం మొదలుపెడితే అది చాలా పెద్దదవుతుంది, 
అంతులేకుండా ఇంకా సాగిపోతూనే ఉంటుంది. వారందరికీ కృతజ్ఞతలు 
సమర్శించుకుంటున్నాను. 


పంచవటిలో ఉండగా సీత లక్ష్మణుని అడిగింది, “క్రీరాముని చరణాలు, 
నా చరణాలలో ఎవరి చరణాలు అందంగా ఉంటాయి?” లక్ష్మణుడు చెప్పాడు 
“తల్లీ, మీ ఇరువురి అందం ఈ చరణాలలో లేదు, మీ ఆచరణలో ఉంది,” అని 
చెప్పాడు. వాస్తవానికి వ్యక్తి తన ఆచరణ కారణంగానే విద్వాంసుడౌతాడు. 
మహాత్ముడౌతాడు. 

“(ప్రేరణ దీపాలు? అనే ఈ గ్రంథంలోని వ్యక్తులు జీవన పథంలో తమ 
అడుగుజాడలు మిగిల్చి పోయిన మహాపురుషులు. వారి అడుగుజాడలను బట్టి 
మనం మన మార్గాన్ని అన్వేషించుకొని ఆ మార్గంలో ముందుకు సాగ గల్లితే ఈ 
గంథరచనకై చేసిన ప్రయత్నం సఫలీకృతమౌతుంది. = 

ఇతి శుభం 
సంస్కృతి భవన్‌ - దీనానాథ్‌ బత్రా 
గీతా విద్యా లయ పరిసర్‌ 
కురుక్షేత్ర 


(రణ టీపాలు 





టాల్‌స్టాయ్‌ (ప్రపంచ ప్రఖ్యాతి వహించిన రష్యన్‌ సాహిత్యవేత్త. ఆయన 
వద్దకు ఒక యువకుడు వచ్చి తన నిస్సహాయ స్థితిని గూర్చి దుఃఖంతో ఇలా 
చెప్తుకున్నాడు'నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఎక్క గుమ్మం దిగే గుమ్మంగా 
తిరిగాను. కాని నాకు ఉద్యోగం దొరకలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? 
ఎక్కడికి పోవాలి? భగవంతుడనేవాడు అసలు ఉన్నాడా? లేడా అని కూడా నాకు 
సందేహం కలుగుతోంది. ఆ భగవంతుడే ఉంటే, నాకింత అన్యాయం ఎందుకు 
చేశాడు? నాకు ఏమీ ఇవ్వలేదు, ఎందువల్ల?” టాల్‌స్టాయ్‌ ఆ యువకుని 
మాటలకు అడ్డువస్తూ ఇలా అన్నాడు - “నీకిష్ట్రమైతే నీ కాళ్ళు ఒక వేయి 
రూబుల్స్‌కి, చేతులు ఐదువేలకు, ముక్కు పదివేలకు, కళ్ళు ఇరవై వెలకు అమ్మి 
పెట్టగలను. చెప్పు. ఈ బేరం కుదర్శ్భమంటావా?' 


యువకుడు స్టంబించి పోయి ఇలా అన్నాడు - “అయ్యా, ఏమిటి మీరు 
చెపుతున్నది? ఎవరైనా తన అవయవాలను ఇలా కోసి అమ్ముకుంటారా? 
ఒకవైపున నేను దుఃఖంలో ఉన్నాను. మీరేమో నన్ను ఎగతాళి చేస్తున్నారు. 
టాల్‌స్టాయ్‌ నవ్వుతూ ఇలా అన్నాడు - “నేను అవయవాలు కోసి ఇమ్మని చెప్పడం 
లేదు. కాని ఒక విషయం మాత్రం చెప్పదలచుకున్నాను. నీ అవయవాలే 
యాభైవేల రూబుల్స్‌ విలువచేస్తే శరీరం యావత్తూ లక్షలలో ఉంటుంది. ఇంత 
విలువైన శరీరం లభించినాకూడా, అదృష్టైన్నీ ఆ పైన భగవంతుణ్ణి 
తప్పుపడుతున్నావు నీవు. యువకుడు విషయాన్ని అవగాహన చేసుకున్నాడు. 
భగవంతుడు ఈ శరీరాన్ని కష్టపడడం కోసం ఇచ్చాడు. ఊరక సోమరిగా 
కూర్చోడానికి కాదు. పురుషార్ధం మనిషికి ఎడమ చేయి, అదృష్టం కుడిచేయి. ఆ 

యువకుడి కష్టించి పనిచేయనారంభించాడు. 





(పరణ టపాలు 








చిన్నపని కూడా ముఖ్యమైనదే 


చంపారన్‌ (బీహార్‌)లో రైతులకు చాలా అన్యాయం జరిగింది. బ్రిటిష్‌ 
(ప్రభుత్వం వారిపై ఎన్నో అత్యాచారాలు చేసింది. గాంధీజీ ఈ దమనకాండను 
గురించి విచారణ చేసే నిమిత్తం అక్కడికి వెళ్ళారు. ఆచార్య కృపలానీ గాంధీజీకి 
శిబిర కార్యదర్శి. ఈ శిబిరం నుండి గాంధీజీ రోజూ వందలాది ఉత్తరాలు 
వ్రాస్తుండేవారు. వీనిలో ఎక్కువ ఉత్తరాలు కల్లెక్షర్‌కు పోతుండేవి. ఆ ఉత్తరాలు 
ఆచార్య కృపలానీ స్వయంగా తీసుకొని వెళ్ళి అందజేస్తుండేవారు. 
ప్రభుతోద్యోగులకిస్తే తారుమారు చేస్తారని ఆయనకు అనుమానం. 


తనకు ఉత్తరాలు ఇచ్చే వ్యక్తి మరెవరోకాదు, స్వయంగా ఆచి 
కృపలానీయే అని కరల్లెక్షరుకు తెలిసింది. ఆయన ఆశ్చర్యపోయాడు. 
కృపలానీజీని అడిగారు - “మీరు ఇంత గొప్ప వ్యక్తి అయి ఉండి కూడా ఉత్తరాలు 
బట్వాడా చేసే పని ఎందుకు చేస్తున్నారు?” కృపలానీజీ ఇలా జవాబు చెప్పారు - 
“నేను కార్యదర్శిని కాదు, బాపూజీకి బం(ట్రోతును. పైగా ఏ పనీ చిన్నది కాదు. 
అతి చిన్న పని కూడా ముఖ్యమైనట్టిదే”” ఇది విని కలెక్టర్‌ మహాశయుడు 
నిరుత్తరుడైనాడు. 


వేడి కిచిడీ నేర్చిన పాఠం 


మహారాజాధిరాజు పృధ్వీనారాయణషా ఆధునిక నేపాల్‌ నిర్మాతలలో 
ఒకరు. వారిని గురించి అక్కడ గర్వంగా చెప్పుకుంటారు. ఆయన (ప్రజాహిత 
పరాయణుడైన పాలకుడు. కాని చాలా తొందర పొటు మనిషి. ఈ కారణంగా 
పలుసార్టు మోసపోతుండేవాడు, మనస్తాపం పొందుతుండేవాడు. 





10 


(పేరణ టీపాలు 








ఒక పర్యాయం యౌవనపు పొంగులో ఆయన తన రాజ్యాన్ని విస్తరింప 
చేసుకోవాలని పథకం వేశారు. స్వభావ రీత్యా తొందరపాటు కలవాడు కనుక 
వెంటనే ఖాట్‌మండు పర్వత ప్రాంతంలోని మిత్రరాజ్యమైన కాంతిపురం మీద 
దాడి చేశాడు. యుద్దనగారాలు మోగాయి. పృథ్వీనారాయణషా సైన్యం చాలా 
తక్కువ. అది యుద్దంలో నిలువ లేకపోయింది. ఓడిపోయిన షా అడవుల్లోకి 
పారిపోయి (ప్రాణాలు కాపాడుకోవలసి వచ్చింది. ఇలా చాలా రోజులు ఆయన 
అడవుల్లో తిరుగుతూ గడిపాడు. 


రాజుకు గడ్డాలు మీసాలు పెరిగాయి. విచారం వల్ల తుద్భాద వల్ల దేహచ్చాయ 
తరిగిపోయింది. ఒకనాటి రా(త్రివేళ ఆయన గ్రామప్రాంతంలో ఒక గుడిసె లోనికి 
వెళ్ళి తినేందుకు ఏమైనా పెట్టమన్నాడు. 

ఆ గుడిసెలో ఒక నిరుపేద అవ్వ నివసిస్తుంది. ఆమె రాత్రికి కిచిడీ 
వండుక "న్నది. ఆమె ఇలా చెప్పింది - “నాయనా! ఇప్పటికి ఈ పులగం తిని 
విశ్రాంతి తీసుకో. ఉదయమే లేచి పిండివిసరి రొట్టె చేసి పెడతాను” 


కాలేకడుపుకు గంజే పాయసం. షా ఆకలితో నకనకలాడిపోతున్నాడు. ఆ 
వృద్దురాలు పళ్ళెంలో వేడివేడి పులగం వడ్డించి నేయివేసింది. ఆవురుఆవురు 
మంటున్న షా ఆతృతతో పెద్దకబళాన్ని తీసుకునేందుకు (ప్రయత్నించాడు. వేడి 
వేడి పులగంలో చేయి పెట్టేసరికి చేయిబాగా కాలిపోయింది. 


అమ్మా” అని ఆయన చేతిని వెనుకకు లాక్కున్నాడు. ఆ అవ్వ నవ్వి ఇలా 
అంది “బాబూ ఇదేమిటి? నీవు కూడా ఆ పృథ్వీనారాయణషా లాంటి మూర్మని 
మాదిరిగానే ఉన్నావే 

తన పెరు వినగానే షా ఉలిక్కి పడ్డాడు. పైగా “మూర్చుడు' అన్నబిరుదు 


లన క వ RE 
1l 





(క poe నన 


య ను.  ఆశ్చిర్యపడిపోయాడు. ఆమెను అడిగాడు - “అవా, 
పృథ్వీనారాయణషాను మూర్చుడు అని చెప్పావు. ఆయన చేసిన తప్పేమిటి?” 





వృద్దురాలు ఇలా చెప్పింది- “బాబూ, పృధ్వినారాయణషా ప్రజలక 
మంచిరాజే కాని ఆయనకు యుద్దనీతి తెలియదు. ఈ మాటలు విను. 
పృధీనారాయణషా ఇరుగుపారుగున ఉన్న బలహీనులైన రాజులను, 
జాగీర్‌దారులను మొదట ఓడించకుండా సరాసరివెళ్ళి పర్వత (ప్రాంతాల నడువ 
ఉన్న కాంతిపురం మిదకి దండెతాడు. ఆయన ఓడిపోయింది ఈ కారణం చేతనే, 
సరిహద్దులలోని రాజ్యాలు జయించి ఉంటే ఆయనకు విజయం తప్పక లభించి 
ఉండేది. అలాగే నీవు కూడా (ప్రక్కలందు ఉన్న చల్లారిన పులగం మొదట 
తినకుండా ఒకేసారి దాని మధ్యలో చెయ్యి పెట్టావు. ఇందువల్ల నిన పులగం 
తినలేకపోయినావు సరికదా చెయికూడా కాల్చుకున్నావు' 





పృథ్వీనారాయణషా ఆ వృద్దురాలి. పొదాలకు (మొక్కి తననుతాను 
పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆశీస్సులు అర్ధించాడు. తన ఎదుట షాన 
చూసి ఆమె తత్తరపాటు చెందింది. షా అన్నాడు - “ అమ్మా! నీవు నేర్పిః 
పాఠంతో నేను మరల సైన్యాన్ని సంఘటిత పరచి దండయాత్ర చేస్తాను: 





" 'అలాగేబాబూ! ఇప్పుడు ఈ కిచిడీ సీ బ్వకరించి విశ్రాంతి తీసుకో. తరువాళ 
పథకంవేసి స దండయాత్ర చేయవచ్చును. విజయం నీకే లభిస్తుంది! 


తరువాత కొన్నాళ్ళక వృద్దురాలు బోధించిన రీతిగా పృధ్వీనారాయణ వి . 
కాంతిపురం పైన తన విజయపతాకం ఎగురవేశాడు. ఈ విజయాన్ని గురించి; 
చర్చ వచ్చినప్పుడల్లా షా వేడి పులగం నేర్పిన పాఠాన్ని గూర్చి చెప్పేవాడు. 








12 


[పరణ బీపాలు 





నెరవేరిన ఆకాంక్ష 


తం|డ్రి తన కుమార్తె మొగం వాచి ఉండడం చూచి అడిగాడు - “పుత్రీ 
ఏమైంది?” ఆ బాలిక ముఖంజేవురించింది. అవమానభారంతో ఆమె కండ్లకు 








కొట్టాడు' 

ఏమట . ఎమిజరిగింది9 

“అతడు దేవాలయంలో విగ్రహం మీద హుక్కా పాగవదులుతున్నాడు. నేను 
అతణ్ణివారించాను' తండ్రి గంభీరంగా “హూ” అని అనేసి ఊరుకున్నాడు. బాలిక 
చెప్పింది - “తండ్రీ ఆ దుష్టునికి తగిన శిక్ష్రపడాలి తండ్రి మౌనంగా 
ఉండిపోయాడు. ఆయన ముసల్మానుల దాస్యంలో ఉన్నాడు. 

బాలిక పెరిగి పెద్దదైంది. వివాహమైంది. భర్త ఒక జాగీర్ణారు. ఆమె 
అవకాశం చూచుకొని తనకు జరిగిన అవమానాన్ని భర్తతో (ప్రస్తావించింది. 
'మీరు యుద్దవీరులు. దేవాలయాలు అవమానించే ముసల్మానులపై (ప్రతీకారం 
తీర్భుకోండి' భర్త చెప్పాడు - “చిన్నప్పటి సంగతులు మరచిపో? ఆయన కూడా 
సుల్తానుల కొలువులో వున్నాడు. సమయం గడచింది. ఆమె గర్భంధరించింది. 
అప్పుడు కూడా ఆమెకు రా(త్రింబవళ్ళూ ఒకటే ఆలోచన. ఈ దేశంలో 
ముసల్మానుల అత్యాచారాలు ఏ విధంగా అంతమవుతాయి? ఎవరు నెరవేరుస్తారు 
ఈ క్రిష్టతరమైన కార్యాన్ని? ఆమెకు పుత్రోదయమైంది. ఆ బాలుడు 
దినదిన (ప్రవర్ణమానమవుతున్నాడు. తల్లి అతనికి వీరులగాథలు వినిపించింది. 
స్వాభిమానధనులైన మహాపురుషుల చరిత్రలు నూరిపోసింది. పాలతో పాటు 
శౌర్యపరా(క్రమాలు రంగరించి పోసింది... 





13 








(రణ దీపాలు 


ఇటువంటి బాలుడొక హిందూ సమాజంలో మళ్ళా జీవం పోయాలనీ, ' 
అవమానాలకు (ప్రతీకారం తీర్చుకోవాలనీ ఆమె ఆకాంక్ష. ఆమె బాలుడికి 
ఇలాంటి సంస్కారాలనే కలిగించింది. తరువాత కాలంలో ఆ బాలుడే. 
పెరిగిపెద్దవాడై హిందూసమాజపు ఆశయాకాంక్షల కేంద్రబిందునవైనాడు. ఆ 
బాలుడే శివాజీ. శివాజీని పెంచి పోషించిన మాతృమూర్తి జీజాబాయి. 


ఆదర్శ గురువు అశ్వలాయనుడు. 


అశ్వలాయన మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసిన (ప్రతి విద్యార్ది దేశంలో 
ఆరోజున ప్రతిభాసంపన్నుడు, మేథావిగా పేరుగాంచాడు. (ప్రధాన మంత్రి,. 
సేనాధిపతి, దేశంలోని అనేక పండితులు ఇత్యాదిగా ప్రముఖులైన వ్యక్తులెందరో 
ఆయన శిష్యులే. మహర్షికి ఇది గర్వకారణమైన విషయం. ఒకరోజున మహర్షికి 
ఒక సమాచారం అందింది... ఆయన శిష్యులలో ఒకడైన దేవదత్తుడు 
(క్రూరకార్యాలు చేస్తున్నాడు. కురుపథం అంతటిలో అతని కారణంగా జనులు 
(త్రాహి త్రాహి అంటున్నారు. గురువర్యునికి ఎంతో వ్యధ కలిగింది. ఆత్మగ్జాని 
కలిగింది. సేనాధిపతి కూడా గేవదత్తుని బంధించలేక పోయినట్లు తెలిసింది. 


అది భీషణమైన రాత్రి. మేఘాలు గర్ల్హిస్తున్నాయి. చుట్టూ గాఢాంధకారం 
అలముకొని ఉంది. అట్టి సమయంలో మహర్షి ఆ శిష్యుని వద్దకు 
బయలుదేరాడు. అతని వద్దకు వెళ్ళి అతనికి తెలియజెప్పాలని ఆయన సంకల్పం. 
. ఆయనను పోవద్దని వారించారు. కాని లాభంలేక పోయింది. అడవుల్లో. 
వెతుక్కుంటూ వెళ్ళాడు మహర్షి. చివరకు దేవదత్తుడు మకాం ఉన్న ప్టలానికి 
చేరాడు. 





14 





(రణ టీపాలు యే 


చీకట్లో దేవదత్తునికి ఒక నిడ కనిపించింది. దెవదత్తుడు హెచ్చరించాడు - 
ఆగు! లేకపోతే నా ఖడ్గంతో చీల్ఫివేస్తాను. ఆగంతకుడు ఆగలేదు. దేవదత్తుడు 
కత్తివ్రేటు వేశాడు. ఆ కత్తి సరాసరి గురువుగారి శిరస్సుపై పడిగ్రుచ్చుకుంది. 
చివ్వున రక్తథారలు చిందాయి. గగన తలాన ఒక మెరపు మెరిసింది. దేవదత్తుడు 
మహర్షి చరణా9పై వాలిపోయాడు. 


గురుదేవా! ఏమిటిమీరు చేసిన పని?” మహర్షి పెదవులు కదిలాయి. హీన 
స్వరంతో - 'వత్సా, నేను నీకిచ్చిన శిక్షణలో ఏదో లోపం ఉన్నది. అందుకే నాకు 
ఈ దండన ప్రాప్తించింది! గురువు చెప్పుదలుచుకున్నదేమిటో దేవదత్తునకు 
అవగతమైంది. అటుపిమ్మట అతనెప్పుడూ దోపిడీలు జేయలేదు. గురువు 
తనప్రాణాలు అర్పించి శిష్యుని సరిదిద్దాడు. భారతదేశంలోని ఇట్టి 
గురుపరంపర ధన్యం. 





హాకీకత్‌రాయ్‌ సియోల్‌కోటలో భాగమలొసొర్‌కు ఏకైకపు[తుడు. తల్లిపేరు 
కోరా. ఆమెది సరళ స్వభావం, ధార్మికబుద్ది. హాకీకత్‌ చదువు కోవటానికి 
బడికివెళుతుండేవాడు. దృఢసంకల్పం , ధర్మనిష్టృ సత్యదిక్ష ఉన్న బాలుడతడు. 


తరగతిలో ముస్రిం బాలురు ఎక్కువగా ఉండేవారు. వారు హాకీకత్‌ను 
ద్వేషించారు. ఒకనాడు తరగతిలో పాఠం అతను ఒక్కడే అప్పగించాడు. మిగతా 
బాలురందరూ పాఠం అప్పుగించలేకపోయారు. వారికిబాగా దెబ్బలు పడ్డాయి. 
మరునాడు బాలురందరూ కూడి హాకికత్‌ను ఏడిపించసాగారు. అతని 
పుస్తకాలను సంచీనుండి లాగి బయటకు పారవేశారు. హాకీకత్‌ చెప్పాడు “నన్ను 


15 





బ్‌ 
er hy 





As 
RE 





[పరణ టీపాలు 





కను , భవానీమాత మిమ్ములను శిక్షిస్తుంది' ముస్లిం బాలురు పెద్దగా - 
నవ్వారు. అంతటితో ఆగక ఇలా ఆక్షేపించారు - “గొప్పగా చెప్పావు. భవానీ 
భక్తుడివి! ఆమే మా మసీదులో పాకీపని చేస్తుంది! భవానీమాతను అవమానిస్తే 
హాకీకత్‌ సహించగలడా? అందువల్హ అతను ఇలా అన్నాడు - “అయితే మీ. 
పాతిమూ బీబీ కూడా మా గుళ్ళలో పాచిపనిచెస్తుంది' 


ఇంకేముంది? ముస్తిం బాలురు గందరగోళం. స్పప్టైంచారు.. వారు 
హాకీకత్‌రాయ్‌ని తిట్టారు. పట్టుకొని కొట్టారు. ఈ గొడవతో మౌల్వీ సాహెబ్‌ 
బళ్ళకి వచ్చాడు. సంగతంతా తెలుసుకున్నాడు. బీబీఫాతిమా గౌరవాన్ని భంగం 
కిలిగించే మాటలు హాకీకత్‌ ప్రయోగించాడు. ఇది వినగానే మంచివెద్దా 
ఆలోచించకుండా ఆయన కూడా హాకీకత్‌ను కొట్టసాగాడు. మాటామాటా 
పెరిగింది. తీర్పు కోసం ఖాజీ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. హాకీకత్‌ 
తం(డ్రికూడా అటూ ఇటూ పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఒకే సమాధానం - 
“మతం మార్పిడి, లేదా మరణదండన. ఇస్తాం మత (గ్రంథాలలో మరో మార్గం 
లేదు? కుమారుడిని ఇస్లాం మతంలో చేరమని తండ్రి నచ్చజెప్పాడు. హాకీకత్‌ 
సుతరాము అంగీకరించలేదు. అతను ఒకటే చెప్పాడు. “అందరూ ఒకరోజున 
మరణించవలసిందే. నేను నా మతాన్ని ఎందుకు వదలి పట్టు లి ఇపుడు సు 
సియాల్‌ కోటలో వున్న హాకిం అమీన్‌ బేగ్‌కు అప్పుగించబడింది. అతడు దీనిని 
లాహోరు సుబేదార్‌కు పంపాడు. సుబేదార్‌ పేరు జకర్యాఖాన్‌. హాకీకత్‌రాయ్‌ను 
బేడీలు వేసి బంధించి. న్యాయాలయానికి తీసుకుని వచ్చారు. హాకీకత్‌ 
నిర్భయంగా చిరునవ్వుతో నిదానంగా అడుగులువేసుకుంటూ న్యాయస్థానం లోకి 
వచ్చి నిలుచున్నాడు. అతడిని అడిగారు - “ఫాతిమా బీబీని నీవు తిట్టావా?' =. 
హాకీకత్‌ మొదటి నుండి చివరి వరకు జరిగిన సంగతి అంతా పూసగుచ్చినట్లు 





16 


ty 





: : దు రణ టిపా లు 





వర్ణించి చెప్పాడు. రరదుచెప్పన దాంట్లో ఇసుమంతైనా దోషం లేదు. 5 కాని య. 
ఎవరు అక్కడ? 


హాకీకత్‌ చెప్పాడు - “న్యాయవిచారణ అనే ఈనాటకాన్ని ఆపండి. చెవి ఒగ్గి 
వినండి. నేను నా మతాన్ని వదలి పెట్టును. ఈ శరీరం అశాశ్వతం. నా ధర్మం 
చెప్పే మాట ఇది. ఆత్మను ఎవ్వరూ చంపలేరు. మీ ఖడ్గం కూడా చంపలేదు. 
నేను ఎప్పటికీ మరణించను' ఈ సమాధానం విన్న తరువాత న్యాయాధిపతి 
తీర్పు చెప్పాడు ' ఇస్తాం మతాన్ని అగౌరవపరచినందుకు హాకీకత్‌కు మరణదండన 
విధిస్తున్నాము' అక్కడ వున్న హిందువులు ఈ తీర్చును వ్యతిరేకించారు. 
ముస్తింలు ఆమోదించారు, సంతోషించారు. ఒకే ఒక కత్తి వేటుతో ధర్మనిష్టుడైన 
ఆ వీరబాలుని శిరస్సు తెగింది. అది భారతమాత ఒడిలోకి వెళ్ళి పడింది. 


హాకీకత్‌రాయ్‌ మరణించినపుటికీ అమరుడే. 





మధ్యప్రదేశ్‌లో ఛిందవాడ నగరంలో జరిగిన సంఘటన ఇది. ఛారేఫాటక్‌ 
రైల్వే క్రాసింగు దగ్గర రైలు రాబోతోంది. రెండుగేట్టు మూసివేయబోతున్నారు. 
5 "0దరు ప్రయాణీకులు వడాల చేస్తుంటారు. ఆగి, ఎదురుచూసే ఓర్వు 
వారికి వుండదు. పెద్దవారు కూడా గేటు వేసిన తరువాత పట్టాలను దాటి 
పోతుంటారు. పిల్లలు వారిని అనుసరించటం సహజమే, 

రైలుబండి వేగంగా వస్తోంది. జనులు త్వరత్వరగా రైలు పట్టాలు దాటి 
. వెళ్లిపోయారు. ఇంతలో ఒక చిన్న బాలిక పట్టాల మధ్య కదలకుండా నిల్ఫుని 
ఉంది. ఆమె చంకలో ఒక పసిపాపాయి వుంది. ఇంకో చిన్నపిల్హవాడు ఆమె చేయి 





17 


నటు 


a Ess లలు. కర్ట్‌ 


కవ 


శ [| ap 


వ్‌ నిల్ఫుని ఉన్నాడు. రైలు బం కూత వినిపించింది. . అక్కడ నిల్చున్న 
జనులు పెద్దగా కేకలు వేశారు. ఆ బాలిక స్టబ్బురాలైంది. ఇంతలో ఏమనుకుందో, 
ఆమె తన (ప్రక్కన నిల్చున్న పిల్లవానికి (వ్రేలు వదలితాను పరుగులు తీస్తూ 
పట్టాలు దాటి ఇవతలికి వచ్చింది. 

ఇప్పుడేమౌతుందో! రైలుబండి దగ్గరకు వచ్చేస్తున్నది. జనం 
నోళ్ళుతెరచుకుని చూస్తున్నారు. వాళ్ళగుండెలు దడదడలాడాయి. ఊరక 
నిల్ఫుని ఏమీతోచక అలాగే ఉండిపోయారు. [ప్రాణాలకు తెగించి ఆ పిల్లవాడిని 
రక్షించేది ఎవరు? చివరికి ఒక బాలుడు దూకి దూసుకొని వెళ్ళాడు. మెరుపు 
లాగా చెంగున ఆపసి బాలుడిని వాటేసుకుని, ఎత్తుకుని వచ్చేశాడు. ఇప్పుడు 
వారిద్దరూ పట్టాలకు బైట వున్నారు. రైలుబండి కూత వెసుకుంటూ ఛుక్‌ఛుక్‌ 
మంటూ వెళ్ళిపోయింది. 

అక్కడ వున్న వారంతా ఆ బాలుడిని శభాష్‌ అని మెచ్చుకున్నారు. 
'దేవుడిలాగా వచ్చి ఆ పిల్లవాడిని రక్షించావు అన్నారు. అతని ఈ 
సాహసకృత్యానికి భారతీయ బాల వికాస పరిషత్‌ తరపున అతనిని గౌరవించి, 
సత్కరించారు. అట్ట సుపుత్రుజని కన్న తల్లి, తండ్రులు ధన్యులు. ఇటువంటి 
వీర బాలురు దేశమాతకు గర్వకారణం. ఆ బాలుడిశే పేరు జయ - కిరణ్‌. 


అథ ర్త జీవ 


కౌశాంబీ రాజ్యంలో ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. తినటానికి 
తిండిలేక [ప్రజలు అల్లాడిపోతున్నారు. మృత్యువాత పడుతున్నారు. గ్రామాలకు 
గ్రామాలు నిర్మానుష్యం అయిపోతున్నాయి. ఆ రాజ్యంలో ఒక కార్మికుడు _ 
వున్నాడు. అతని పేరు చంపక్‌. అతను ఎంతో నిజాయితీ కలవాడు. కర్తవ్యబుద్ది 
కలవాడు. కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవాడు. అతని భార్యకూడ ధార్మిక 








18 





భావాలు కలిగిన | ప్రే. కో క షపడి CT ధనంతో pr తన 
కుటుంబాన్ని పోషించుకుంటూ వుండేవాడు. అప్పుడప్పుడు భార్యా భర్తలు 
పిల్లలకు భోజనం పెట్టి తాము పస్తులుండవలసి వచ్చేది. 

ఘోరమైన ఆ కరువు రోజులలో కూలి పనిదొరకటమేలేదు. కుటుంబ 
పరిస్టితి దారుణంగా వుంది. క్షుద్భాధకు తాళలేక చంపక్‌ కుమారులు ఇద్దరు 
మరణించారు. పరిస్టితి ఇంతగా క్షీణించి పోయింది. 

ఒకనాడు ఆకలికి మలమలమాడుతూ చంపక్‌ తన భార్య అయిన హవ్వను 
వెంటబెట్టుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. దారిలో అతనికి ఒక బంగారు నగ 
కన్సించింది. దాన్ని చూస్తే తన భార్యకు ఎక్కడ వ్యామోహం కలుగుతుందో అని 
చంపక్‌ ఆ నగమీద మట్టి పోశాడు. 

హవ్వ భర్త యొక్క అభిప్రాయాన్ని (గ్రహించింది. ఆమె చెప్పింది - 
'వ్యర్ణంగా ఎందుకు ఆ మట్టి మిద ఇంకా ధూళి కప్పుతున్నారు? మీకు లోభం 
లేదు. ము హవ్వ కూడా మీలాగే ఆదర్శవంతంగా ఉండలేదని అనుకున్నారా?” 
వారు ఇలా సంభాషంచుకుంటున్నారు. బహుశా ఇది విని భగవంతుడు 
మెచ్చుకున్నాడేమో! వర్షం కుండపోతగా కురిసింది. ఆ దంపతుల ఆత్మత్పప్తికి 
అపరిగ్రహ స్వభావానికి (ప్రసన్నుడై దైవం అనుగ్రహించాడు. కౌశింబి రాజ్యంలో 
కరువు లేకుండా పోయింది. 








శీతాకాలం రోజులవి. ఇటు చలి. అటు దారిద్ర్యం. వెచ్చని బట్టలు లేవు. 
ఈ స్టితిలో ఒక విద్యార్ది మంట ముందు కూర్చుని చదువుకుంటున్నాడు. 
అప్పుడే ఒక కాబూలీ సర్దార్‌ అక్కడకి వబ్బ ఎ(శ్రాంతిక్‌ ఆగాడు. కొంచెంసేపు 
కూర్చుని తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 


కపుప పాపను పవత ము 
19 





చాలా సేపు గడచిన తరువాత చదువుకుంటున్న ఆ బాలుని దృప్ట ప్రక్కనే 
వున్న మూట మీద పడింది. దాన్ని విప్పి చూస్తే 5000 వెండి రూపాయలు 
వున్నాయి. ఆ బాలుడికి ఆశ్చర్యం వేసింది. అతనికి ఎటువంటి దుర్చుద్ది 
పుట్టలేదు. దురాశ కలుగలేదు. మూట తీసుకొని అతడు కాబూలీ సర్దార్‌ వెనుక 
పరుగెత్తాడు. అలా పరుగెత్తి పరుగెత్తి చాలా దూరం పోయిన తరువాత కాబూలీ 
సర్దార్‌ కనిపించాడు. బాలుడు అతనితో వినయంగా చెప్పాడు - “అయ్యా, ఈ 
మూట మీది. దయచేసి మీరు డబ్బులెక్క పెట్టుకోండి. తక్కువ వుందేమో 
చూసుకోండి? ఆ వ్యాపారస్తుడు బాలుడి నిజాయితీని (ప్రశంసించాడు. అతనికి 
వందరూపాయలు ఇవ్వబోయాడు. బాలుడు తీసుకోకుండా ఇలా చెప్పాడు - 
'ఇది నా కర్తవ్యం. మీ వస్తువును మీకు అప్పగించాను. ఇంకొకరు కష్టపడి 
సంపాదించిన దానిమీద నాకేమి అధికారం వుంది?” ఈ బాలుడే తరువాత 
Poesy అనే పేరుతో కీర్తిగాంచాడు. 





ఒకసారి మదనమోహన మాలవ్యా, రమాపతిమి (శ్రా ఈ ఇరువురి నడుమ 
కోథ గుణం మీద చర్చ జరుగుతోంది. (శ్రీమిశ్రా తాను ఎంతో ఓర్పు 
కలవాడనని అనుకుంటూ వుండేవాడు. తనకు అసలు కోపం రాదనీ తనది 
సౌమ్య స్వభావమని భావించేవాడు. ఆయన (శీ మాలవ్యాతో అన్నాడు - సల 
నన్ను నూరు తిట్టు తిట్టండి. నేను కొంచెం గూడా నొచ్చుకోను. నాకు కోపం 

రాదు? 
మాలవ్యా చిరునవ్వుతో ఇలా rut = “నేను ఇలా చేయలేను. మీకు . 
ఎంతటి ఓర్పు వున్నదో పరీక్షించి తెలుసుకునేందుకు ముందు నేను నూరు 
తిట్టుతిట్టాలి కదా! ఒక తిట్టుకే నా నోరు పాడవుతుంది, దూషితమవుతుంది = 
(శ్రీమిశ్రా, శ్రీమాలవ్యా వైపు చూస్తూ వుండిపోయాడు. మనస్సులోనే 
ఆయనను అభినందించాడు. . 
20 


జీ స 
స్త వరణ టీపా గ 
లో! వరణ లు A 

క టర TRA Le AEP Rid tne in dh et bred A Cire LY. Wii tl Per teh weiner in రన HAE RS BR ADT IRE ARERR ల PES AH weap సనక ము ట్ల en 





11, అక్టోబరు 1902 నాడు ఆయుధపూజ. ఆరోజున నాగపూర్‌లో 
మారిస్‌ కాలేజి విద్యార్థులు ఒక హాకీ మ్యాచ్‌ ఆడారు. ఆ సందర్భంగా బహుమతి 
ప్రధానోత్సవం జరిగింది. ఆ సందర్భంగా ఆ సభలో ఉపన్యసించుటక్తు ఒక 
ఐరిష్‌ మహిళను ఆహ్వానించారు. గ్గ CCNO: TLS) | 

అక్కడ ఆడిన ఆ పాశ్చాత్య (క్రీడను చూచిన పిమ్మట ఉపన్యసించేందుకై 
లెచి నిర్సి ఆ వుబాళ ఇలా చెప్పంది - “దేశంలోని ఈ ప్రాంతంలో బివరి కణం 
వరకు స్వాతంత్ర్య దేవత హాయిగా ఊపిరి పీల్చుకొని ఉన్నది. ఇది మహాశక్తి. 
అయిన దుర్గాదేవిని పూజించే రోజు. ఈ, భోంస్తే రాజధానిలో నేను 
ఆపేక్షించింది వేరు. ఇక్కడ శ్నస్త్రకళా నైపుణ్యం (ప్రదర్శిస్తారెమో అని 
భావించాను. ఒక వ్యక్తి అనేకమందిని ఎదుర్కొని యుద్దం చెసి చిత్తు చేసే విద్యను 
తిలకించగలను అనుకున్నాను. కాని ఇప్పుడు క్రీడామైదానంలో నేను 
చూసిందేమిటి? విదేశాలలో కొందరు కోతులను ఆడిస్తుంచారు. అటువంటి 
ఆటి' ఆ ఉపన్యాసం అక్కడ యువకులకు కొరడా దైెబ్బలాగా తగిలింది. 
జాతీయ ప్రయోజనాలను అవగాహన ల! ఆ మ ర్తి పేరు భగిని 
వేదిత తా. ల 








2 —~=00 
ఆయన కేవలం నాలుగు అడుగుల ఎత్తు మనిషి వైష్ణవ సాధువు. ఆయనను 
వామనబాబా అని పిలిచేవారు. కాశీకి ఎగువన గంగానది పశ్చిమంగా 
ప్రవహిస్తుంది. అక్కడ బాలువా బజార్‌ సమిపాన గంగానది ఒడ్డున ఆయన 
కుటీరం వుంది. (ప్రక్కన ఒక శివాలయం , గురువు యొక్క సమాథి ఉన్నాయి. 
స. 





న రణ  టీపొల లు & 


. i 





స్వాతంత్ర్య ఉద్యమం ల రోజులు అవి. ఆరోజులలో en 
కాంగ్రెస్‌ వలంటీర్షను పట్టుకోవడం కంటే ఆ వలంటికు ఆశ్రయం ఇచ్చిన వారిని 
ఎక్కువగా బంధిస్తుండేవారు. వలంటీర్త బట్టలు, పాత్రలు, భోజన సామా 
ఎత్తుకుని పోతుండవారు. లేదా ధ్వంసం చేస్తుండేవారు. తత్‌ఫలితంగా కాంగ్రక్‌ 
వలంటీర్లకు తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చోటు దొరకడం 
కష్టమయి పోయింది. అటువంటి సమయంలో వామనబాబా ఆ వలంటీర్ల 
నాయకుని పిలిచి చెప్పారు - “ఇక్కడ పెట్టుకోండి! 

“బాబా! మీరు గంజాయి (త్రాగుతారు. మేము అందరము గంజాయి, . 
భంగు నిషేధించేందుకు సత్యాగ్రహం చేస్తున్నాము. మీ దగ్గర శిబిరం 
పెట్టుకోవడం ఎలా?” ఆ నాయకుడు వినయంగా చెప్పాడు. వామనబాబు చాలా 
వృద్దుడైపోయాడు. శరిరం అంతా ముడతలు పడిపోయింది. ఆయన 
వద్దగంజాయి పిల్ళే చిలుము గొట్టం ఎప్పుడు వుండేది. రాత్రిళ్ళు 5గం. సేపు 
మాత్రమే దానికి పని ఉండేది కాదు. గంజాయి పీల్చడం ఇంత ఎక్కువ అలవాటై 
వున్న బాబా ఈ వృద్దాప్యంల్‌ దానిని వదలి" పెట్టగలడని ఎవరు అనుకుంటారు? 


“ఇదిగో, పారవేశాను ఈ చిలుము గొట్టాన్ని, అంటూ బాబా ఆ చిలుము = 
గొట్టాన్ని గంగా నదిలో విసిరవేశాడు. బాబా వెళ్ళి గంగ గట్టుమీద రావి. 
చెట్టు(క్రింద కూర్చున్నాడు. చేతిలోని చిలుము గొట్టాన్ని గంగానదిలో పారవేసిన 

క్షణం నుండి ఆయన మళ్ళీ గంజాయి పీల్ళ్చలేదు. ఆయన దగ్గర కాంగ్రస్‌ 
కార్యకర్తలు చాలా ఏండ్లు వున్నారు. 


22 


మ్మా 
(పరణ టిపాలు యా 





ఆం(ధ(పదేశ్‌లో ఖమ్మం జిల్లాలొ మాళ్రేయపలన్లి గ్రామం వుంది. ఆ 
గ్రామంలో 14 ఏళ్ళ బాలుడు రౌండాళ్ళ వీరాస్వామి. ఒకరోజున అతడు ఇంటికి 
తిరిగి వస్తున్నాడు. సాయంకాలం 5 గం. కావస్తోంది. అకస్మాత్తుగా అతనికి ఒక 
(స్రీ అరపు వినిపించింది. ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు. ఎదురుగా ఒక 
బావిగట్టుమీద ఒక (స్త్రీ గుండెలు బాదుకుని ఏడుస్తూ వుంది. వీరాస్వమి 
అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. విషయం తెలిసింది. 4 యేళ్ళ ఆమె 
కుమారుడు బావిలో పడిపోయాడు. సహాయపడేందుకు అక్కడ ఇంకొకరు 
ఎవరూ లేరు. వీరాస్వమి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను శీఘ్రమే 
బావిలోకి దిగాడు. బావి 4.మీ.లోతు వుంది. అందులో 3.మీ. వరకు నీళ్ళు 
నిండ వున్నాయి. లోతుగా వుండటమేకాదు, బావి చాలా ఇరుకుగా వుంది. 
అందులోకి దిగి పిల్లవాడిని రక్షించటం అంటే సాహసమే అవుతుంది. వీరాస్వామి 
నీటిలో మునిగి బాలుణ్ణి పట్టుకున్నాడు. ఎంతో నిబ్బరంతో, సాహసంతో 
నెమ్మదిగా పిల్లవానిని బావిపైకి తిసుకుని వచ్చాడు. వీరాస్వామికి దెబ్బలు కూడా 
తగిలినాయి. కాని పిల్లవాడి ప్రాణాలు రక్షించిన సంతోషంలో తనకు తగిలిన 
దెబ్బల బాధను అతడు మరచిపోయాడు. ఇది గుండె నిబ్బరంతో ధైర్యంగాచెసిన 
పని. తన (ప్రాణాలను లెక్క చేయకుండా బాలుని రక్షించటం వీరోచిత కార్యం. 
ఇందుకై భారతియబాలికల వికాస పరిషత్‌ వారు విరాస్వామిని గొరవఐబంచి 
సత్కరించారు. 





23 





మహారాష్ట్రలో కోలాబా జిల్లాలో పనవేల్‌ గ్రామంలో ఒక సంఘటన 
జరిగింది. అక్కడ డాక్టర్‌ నీలకాంత విష్ణుబాపట్‌ కుమార్తె మనీషా తన తల్లితో 
చెరువుకు వెళ్ళింది. ఆమె కొద్ది రోజుల క్రితమే ఈత నేర్చుకున్నది. 
చెరువుదగ్గరకు రాగానే ఆమెకు ఈత కొట్టాలని సరదాపుట్టింది. ఈత 
కొట్టేందుకు ఆమె చెరువులో దూకింది. ఆమె ఈదుకుంటూ ఈదుకుంటూ 
చెరువుకు అవతల గట్టుచేరింది. అక్కడ మెట్లమీద కూర్చుని కాళ్ళు నీటిలో 
ఆడిస్తోంది. ఇంతలో అటువైపున వున్న తల్లి అరపులు విని ఆమె ఆశ్చర్య 
_చకితురాలైంది. 


ఈ సంఘటన 9 మే 1974 జరిగింది. మనీషాతో పాటుగా 8 యేళ్ళ భావన 
కూడ వచ్చింది. ఆమె కూడ ఈత నేర్భుకుంటోంది. చెరువులోపలికి పోగానే 
గాబరా పడిపోయింది. ఆమెకు కాళ్లు చేతులు తేలిపోవసాగాయి. ఆమె అరవటం 
మొదలు పెట్టంది - “రక్షించండి, రక్షించండి” ఆ పల్ల మునగటం, అరవటం 
చూచి తల్లికి పై ప్రాణాలు పై పైనే పోయాయి. ఆమె పెద్దగా కేకలు పెట్టింది - 

“అయ్యో ఎవ్వరూలేరా? రక్షించండి. నా పిల్లను రక్షించండి” 


మనీషా ఇది చూచింది. వెంటనే చెరువులోకి దూకింది. POPE 
భావన దగ్గరకు వెళ్ళింది. చాలా జాగ్రత్తగా, నిదానంగా భావనను స్పృహలేని 
స్టితిలో చెరువు గట్టుకు లాగుకుని వచ్చింది. ఇద్దరూ ఒడ్డుకు రాగానే తల్లికి 
_ పోయిన (ప్రాణాలు తిరిగి వచ్చాయి. [ప్రాథమిక చికిత్స చేసిన పిమ్మట భావనకు 
స్సహ వచ్చింది. మనీషా తనను మునిగిపోకుండా రక్షించిందని తెలియగానే 
భావన ఆమెను కౌగిలించుకుంది. ఆమె నోట్లో నుంచి అనుకోకుండా ఈ 





24 


re 
EEN 
BN 


a de in, 


క్ష మం. 
STE 





(పేరణ దీపాలు Eg 





మాటలు వచ్చాయి - 'మామంచి అక్క మనీషా తల్లి సంతోషంతో 
ఉప్పొంగిపోయింది. ఆమె మనిషాను ఆశీర్వదించింది. ఈ సాహస కార్యం 
చేసినందుకు బాల వికాస పరిషత్‌ తరపున మనిషాకు జాతీయ బహుమతి 
లభించింది. మనీషా సాహసానికి, పరోపకార బుద్దికి గౌరవం పొందింది. దేశానికి 
ఇటువంటి బాల బాలికల ఆవశ్యకత ఎంతైనా ఉంది. 





4, ఫిబ్రవరి 1988నాడు ఒరిస్సా (ప్రాంతవాసి అయిన కృవాసంథు తన 
ఇరువురి తమ్ముళ్ళు శరత్‌చంద్ర, అనంతలతో అడవికి కట్టెలు కొట్టెందుకు 
వెళ్ళాడు. అతడు అడవిలోకి కొంచెం ముందుకుసాగి వెళ్ళాడు. దట్టంగా వున్న 
ఆ అడవిలో అతను కట్టెలు కొడుతున్నాడు. ఇంతలో 'కడక్‌' అని శబ్దం 
అయింది. కృపాసింధు వెనక్కు తిరిగి చూశాడు. ఒక పులి అతడవైపు వస్తోంది. 


కృపాసింధు గాబరా పడలేదు. యుక్తిగా ఒక పని చేశాడు. తన తమ్ముళ్ళు 
చెట్టు ఎక్కవలసిందని సైగచేశాడు. శరత్‌ చెట్టు ఎక్కాడు. అనంత్‌ క్రిందవుండి 
పోయాడు. చిన్నవాడు కావటం చెత చెట్టు ఎక్క లేక యాడ 


పులి అనంత్‌ మీదకు లంఘించింది. కృపాసింధు తమ్ముడి (ప్రాణాలు 
రక్షించేందుకు ముందుకు దూకాడు. పులి అనంత్‌ మీద పడబోతోంది. 
కృపాసింధు దానిని ఒడిసి పట్టుకుని వెనుకకు నెట్టివేశాడు. అదే సమయంలో 
గొడ్డలి తీసుకుని పులిపైన (వైటుపై (వేటు వేయసాగాడు. అకస్మాత్తుగా ఇలా 
అతను దాడి చేసే సరికి పులి దెబ్బతిని వెనుకకు వెళ్ళింది. ఈ అదను చూసుకొని 
కృపాసింధు తన తమ్ముడిని ఎత్తుకుని గ్రామంవైపు పరుగెత్తాడు. 


పులి కూడా వెంటపడింది. అది వెనుకబడి అతనిపై దాడి చేసింది. దీనితో 
25 


వ్‌ క 
ర A - | ర 
ఆనా అ ణ ve 





తాకనై 


కృపాసింధుకు మూతి “మద తొడమీద. లోతైన గాయాలు Een 
కృపాసింధు సాహసంతో మరల పులిమీద గొడ్డలితో (వేటు వేశాడు. కొంతసేపు , 
ఈ పోరాటం కొనసాగింది. చివరికి పులి తీవ్రంగా గాయపడి అడవిలోకి. 
పారిపోయింది. ఇంతలో జనం గుమిగూడారు. ఇరవై నాల్లు రోజులపాటు 
చికిత్సపొందిన అనంతరం కృపాసింధు కోలుకున్నాడు. అప్పటికి కృపాసింధు 
వయస్సు 12.సం.లు మాత్రమె. పరా(క్రముశాలిర్జ్టున ఇతని నాహసం తోటి 
బాలురకందరికి స్ఫూర్తి దాయకం. తాను సైన్యంలో చేరిదేశసేవ చేయాలని 
కృపాసింధు ఆకాంక్ష. వినయశీలి, కర్తవ్య పరాయణుడు, సాహసవంతుడు 
అయిన ఈ బాలుజని గౌరవించి సత్కరించటం జరిగింది. అతని మూతిపై 
ఇప్పుటక మచ్చలు వున్నాయి. ఈ మచ్చలు ఆ బాలుని ధైర్య సాహసాఎకు 
(పతికలు. 





బ్రహ్మదేవుడు తన సేవకులను పిలిచి భూమిపై పైకి వెళ్ళి ఒక్కొక్కరు. 
ఒక్కొక్క కానుక తేవలసింది అని ఆదేశించి పంపాడు. ఆయన చెప్పాడు - 
'ఎవరు అత్యంత శ్రేష్టమైన కానుక తెస్తారో వారిని ప్రధాన సేవకునిగా. 
నియమిస్తాను? ఆజ్ఞ ఇవ్వటమే తడవుగా సేవకులందరూ మంచిమంచి కానుకల 
కోసం అన్వేషిసూ భూమండలం మీదకు పరుగుతీశారు. “నేను అందరికంటే 
మంచి కానుకలు తీసుకుని రావాలి. నాకే ఉన్నత పదవి లభించాలి', అని ప్రతి. 
ఒక్కరూ ప్రయత్నించసాగారు. ఒకదానికంటే ఒకటీ విలువైన కానుకలు. 
తీసుకుని వచ్చి సేవకులు బ్రహ్మదేవుడి ముందు వుంచారు. కాని బ్రహ్మదేవుడి. 
ముఖం మీద ఎక్కడా సంతోషఛాయలు కన్సించలేదు. “అందరూ వచ్చారా?! 
అని వాకబు చెయగా ఇంకా ఒక సేవకుడు రావలసి వుందని తెలిసింది. అతని 


26 





(పేరణ టపాలు AE 


కోసం అందరూ ఆతరుతతో నిరీక్షిస్తున్నారు. ఈలోగా ఆ సేవకుడు రానే 
వచ్చాడు. అతడు ఒక కాగితంవపాట్టుం విధాతకు సమర్పించి భయపడుతూ 
భయపడుతూ క్రింద ఆసీనుడైనాడు. తాను ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యం 
ఎందుకైందనితనకు చివాట్టు తప్పువమో? అతను ఇలా ఆలోచిస్తున్నాడు. 
బ్రహ్మదెవుడు ఆ సేవకుడు తెచ్చిన పొట్లం విప్పి, “ఇది ఏమిటి! ఈ Tees 
మట్టి కట్టుకుని తెచ్చావెమిటి?' అని అడిగాడు. సేవకుడు చేతులు జోడించి 
చెప్పాడు - “అవును (ప్రభూ! నెను భూమండలం మీద అంగుళమంగుళము 
వెతికాను. నేను చూడని స్టలమంటూా లేనేలేదు. మీకు నచ్చిన కానుక తీసుకుని 
వద్దామని నేను ఎంతగానో ప్రయత్నించాను. కాని ఇంతకు మించినది నాకు ఏదీ 
లభించలేదు. (ప్రభూ! చూడటానికి ఇది మట్టి మాత్రమె. కాని ఇది 
సాధారణమైన మట్ట్టికాదు. తమ ధర్మాన్ని, మానవత్వాన్ని రక్షించే నిమిత్తం తమ 
ప్రాణాలను త్యాగంచెసిన వ్యక్తులు నివసించిన మట్టి ఇది' 

(బహ్మదెవుడు ఆ మట్టిని ఎంతోభక్తితో తన శిరస్సుపై చల్చుకొని ఇలా 
చెప్పాడు - “సెవకులారా! ఇట్టిభక్తులు, సత్పురుషులు వున్నంతకాలం ఈ 
ప్పథ్విపై సుఖ, శాంతులకు కొదువ ఉండనే ఉండదు”. 





కణాద మహర్షి తన శిష్యులతో పాటు అడవిలో ఆశ్రమం నిర్మించుకొని 
నివసిస్తుండేవాడు. ఆశ్రమంలో పనులన్ని శిష్యులే స్వయంగా చేస్తుండేవారు. 
ఆ(శ్రమ జీవనం పవిత్రంగా ఉండేది. అక్కడే కష్టమూ లేదు. 

వర్షబుతువు రాబోతున్నది. మహర్షి శిష్యులను పిలిచి ఇలా చెప్పాడు - 
'వర్షబుతువు _ సమీపిస్తున్నది. అగ్ని కార్యానికి, వంటకు కట్టెలు 
సమకూర్చుకోవాలి 





27 






సాలు న్‌ 
(రణ దీపాలు కే 


ఖు ఉత కొ” 
గ] [న a ye a] Fre వి సలల 
[మం యయ స గ. ; 








గురుదేవుని మాటను ఆజ్ఞగాభావించి శిష్యులు గొడ్డళ్ళు మొదలయిన 
సాధనాలు (గ్రహించి అడవిలోకి వెళ్ళారు. ఎంతో పట్టుదలతో కష్టపడి వారు 
కట్టెలు కొట్టి, మోపులుగా కట్టి, భుజాలకి ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకుని 
వచ్చారు. గురువు ఎంతో సంతోషించాడు. ఆయన శిష్యులను ఆశీర్వదించాడు. 


కొంతకాలం తరువాత శిష్యులందరూ కణాదునితో కలసి నదికి న్నానానికి 
వెళ్ళారు. లోగడ తాము ఆశ్రమం కొరకు కట్టెలు కొట్టిన అడవి గుండానే 
శిష్యులు వెళుతున్నారు. వారందరి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ అడవిలో ఎక్కడ 
చూచినా బహువర్ణ్గ శోభితములై సుగంధ భరితములై సుందరమైన పుష్పాలు 
కన్పించాయి. అడవ అడవ అంతా సుగంధ బంధురమై వుంది. శిష్యులు 
గురువుని అడగారు - “గురువర్యా! ఈ రంగు రంగుల పూలు ఎక్కడి నుంచి 
వచ్చాయి? వాతావరణం అంతటా సువాసనలు వెదజల్టుతున్నాయి. ఈ వింత 
ఎమిటి?” కణాద మహర్షి మందహాసం చేస్తూ ఇలా చెప్పాడు - “ఇదంతా మీరు 
చేసిన కఠిన పరిశ్రమ ఫలితం. మీ శరీరాల నుండి వచ్చిన శుద్ద స్వచ్చ, స్వేద 
బిందువుల పరిణామం ఇది. ఇందువల్లనే ఇక్కడి వాతావరణం మీకు 
మనోహరంగా, సుందరంగా, చిత్రవిచిత్రముగా కన్పిస్తోంది. మీ చెటమ 
బిందువులు పడిన ప్రతిచోట పుమ్చైలుగా పైకి వెలిశాయి”. పరిశ్రమకు మించిన 
మార్గంలేదని శిష్యులకు అవగతమైంది. గొప్పవారు కావాలంటె కఠిన పరి(శ్రమ 
చేయక wa 





డా. రాధాకృష్ణ స్వతంత్ర భారతదేశానికి రెండవ రాష్ట్రపతి. ఆయన 
(ప్రపంచ (ప్రసిద్ద తత్త్వవేత్త. తాత్త్విక విషయాలను సరళ సుందరమైన రీతిలో 
ఆయన వివరిస్తుంటే (శ్రోతలు ఆశ్చర్య చకితులై పోయేవారు. 


28 


(౯ 
t WA 


ర A eo థిపాలు = 


కంల ఏ ముందు జ పర్యాయం . డౌ ా. రాధాకృష్ణన్‌ ఒక ఒక విందుకు 
హాజరైనారు. ఆ విందుకు ఒక ఆరగాయుడు కూడా వచ్చాడు. ఆ సమయంలో 
ఆంగ్రేయుడు ఇలా చెప్పాడు - 

'ఆంగ్రేయులమైన మేము భగవంతునికి అత్యంత ప్రతిపాత్రులం. 
భగవంతుడు మమ్మల్ని ఎంతో ప్రేమతో బహుప్రయత్నం చేసి సృష్టించాడు. 
అందుకే మెము ఇంత తెల్లగా వున్నాము” డా. రాధాకృష్ణన్‌ ఈ డంబోక్తిని విని ఒక 
చిరునవ్వు నవ్వారు. అక్కడ ఉన్న వారిని సంబోధిస్తూ ఆయన ఇలా చెప్పారు - 
'మి(త్రులారా! ఒకసారి భగవంతుడికి రొట్టెలు చేసుకుందామని కోరిక కలిగింది. 
ఆయన రొట్టెలు కాల్చుకునెందుకు కూర్చున్నాడు. మొదటి రొట్టె కొంచెం 
తక్కువ కాలింది. దానితో ఆంగ్రేయులు పుట్టుకొచ్చారు. రెండవరొట్టె కొంచెం 
ఎక్కువ సెపు కాలింది. దానితో నిగ్రోజాతి పుట్టింది. రెండుసార్లు చేసిన తన 
పొరపాటును సరిదిద్దుకొని భగవంతుడు మూడవ రొట్టెను కాల్పాడు. అది 
చక్కగా తగినంత వరకు కాలింది. ఎక్కువ కాలలేదు, తక్కువ కాలలేదు. 
ఫలితంగా భారతియులు జన్మించారు! 

డా. రాధాకృష్ణన్‌ ఈ విధంగా భారతీయతను గూర్చి సరళమైన తాత్తి $క 
నిర్వచనం ఇవ్వగానే, అదె ఎన్న ఆంగ్రేయుడు సిగ్గుతో ss 
మిగిలిన వారంతా హాయిగా నవ్వు కున్నారు. 


గ్గ; 





రా(తి సుమారు 9.00 గంటలైంది. కృశించిన శరీరంతో, మాసిన చినిగిన 

దుస్తులతో ఒక నిరుపేద వ్యక్త స్వామీజీ ఎదుట చేతులు జోడించి నిలుచుని 

ఉన్నాడు. స్వామీజీ అతనిని అడిగారు - “సోదరా! ఏమిటి విషయం? ఏం పని 

మీద వచ్చావు?! “స్వామీజీ తమరేమీ అనుకోపోతే నా మనస్సులోని మాట 

అడగాలని వుంది? అతడు సందెహిస్తూ చెప్పాడు. “చెపు సోదరా, ఇందులో 
29 





లే శ్‌ 


( 


సం “నేను తమను మూడురోజులనుండి చూసూనే వ. ఈ 

మూడు రోజులలో తమరు భోజనమే చేయలేదు. అంతేకాదు ఒక (గుక్క నిరు 
కూడా (త్రాగలేదు. తమ ఆజ్ఞ అయితే నేను తెచ్చి పెట్టునా!' ఈమాట వినగానే 
స్వామీజీకి స్ఫురించింది. “ఇతడు నిజంగా భగవంతుడు పంపిన దూత. నా 
భోజన వ్యవప్ట్ర్ర ఆ భగవంతుడే ఇతనిని ఇక్కడకు పంబూడు' స్వామీజీ So 
అన్నారు. ఆగంతకుడు మళ్ళి అక్కడే నిలబడి ఉన్నాడు. వినయంగా చెప్పాడు - 
'స్వామీజీ క్షమించండి. నేను అంటరానివాడను. తమరు అనుమతిస్తే రొట్టె, 
పప్పు, పాత్రలు వగైరాలు తెచ్చి ఇస్తాను మధుర స్నేహ భరితమైన ఆ మాటలు 
విన్న స్వామీజీ నేత్రాలు అ(శ్రుపూరితాలైనాయి. వారు ఇలా అన్నారు. 


pee me & 


అ 


W శోళ్ట జా 


fl 


- “నరగ్రెష్టుడా! నీవు చర్మకారుడవు అయితే ఏమి? సన్యాసికి అస్ప్రశ్యత 
అనేది లేదు. భక్తి భావంతో పెట్టిన భోజనం అమృత తుల్యం అవుతుంది. నేను నీ 
చేతి భోజనం చేస్తాను ఆ భక్తుడు ఊళ్ళోకి పరుగుతీశాడు. ఇంటికి వెళ్ళాడు. 
బాగా తోమిన పాత్రలలో శుచిగా శుభ్రంగా భోజనం తయారుచేసి తీసుకొని 
వచ్చాడు. స్వామీజీ ఎదుట నిల్ఫున్నాడు. వారిరువురూ కొన్ని క్షణాలపాటు 
పరస్పరం _రెప్పవాల్చక చూసుకుంటున్నారు. కృతజ్ఞతాభావం తొంగి 
చూస్తున్నది. స్వామీజీ భోజనం చేసారు. we రుచికరమైన భోజనం వారు 
ఎప్పుడూ ఎక్కడా చేయలేదు. 


“కాలం అటి న ప్రపంచ విజేత అయిన సామి 
వివేకానందుడైనారు. వారు మరల ఖేత్రి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగత 
సన్నాహాలు జరిగాయి. మహారాజు స్వయంగా వారిని సేవించారు. అపార జన 
సమూహం వచ్చింది. స్వామిజీ ముందుకుసాగారు. గుంపులో నుండి ఒక శబ్దం 
ఉస అ అలు. 





30 





అస్తుళ్వో స. అతడే కష్ట ష సమయంలో స్వామీజీకి భోజనం చ 
స్వామీజీ (ప్రభుత్వ వాహనాన్ని ఆపించారు. దిగి వెళ్ళి అతనిని హృదయానికి 
హత్తుకున్నాడు. ఆ దివ్య సమాగమాన్ని చూచి మహారాజు ఐ(భాంతి చెందారు. 
అక్కడ గుమికూడిన వేలాది జనులు భక్తుడు, భగవంతుడు - ఇరువురి 
నయనాల నుండి ప్రవహిస్తున్న స్నహాశ్రుధారలను చూస్తున్నారు. 





బందాబైరాగి ఆనాడు పరిస్థితులు ఇచ్చిన పిలుపును గణించకుండా ఏకాంత 
సాధనలో నిమగ్నుడై ఉన్నాడు. ఆరి రోజుల్లోనే గురుగోవింద సింహుడిని ఆయన 
కలుసుకోవడం జరిగింది. అన్యముతస్థులు వున సమాజంపై చెస్తున్న 
_ అత్యాచారాలు ౨వరిసూ గురుదేవుడు ఇలా చెప్పాడు - 'ఆత్మియుడా! మన 
దేశం, ధర్మం, సంస్కృతి మంటగలిసిపోతున్నాయి. మనం పరతం(త్ర జీవనాన్ని 
గడుపుతున్నాం. ఇట్టి సమయంలో భజనలు, పూజలు, జపధ్యానాదులు 
ఎరటుక్‌ సత 


గురుగ్‌ విందసితహకిని తర్శ్కశుద్దవున మాటలు ఎని బందాబైరాగి ఆయన 
అనుయాయి అయినాడు. గురుదేవుని వలెనే ఆయన కూడా దేశ స్వాతంత్ర్యం 
కోసం ఆజన్మాంతం పనిచేసేందుకు (ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఉద్దేశ్యంతోటే బందా 
జీవితమంతా ప్రయత్నశీలుడై ఉన్నాడు. ముస్తింలతో పోరాడుతూ పోరాడుతూ 
చివరకు ఆయన న పట్టుబడ్డాడు ఆయనను అడిగారు - “మరణిస్తావా లేక మతం 
మారతావా?' బందా భైరాగి తన మతాన్ని వదలి పెట్టను అని ఖచ్చితంగా 


(ohare 


చెప్పే ప్పేశాడు. ఆ తరువాత నిప్పుల్లా కాల్ఫిన ఎ(ర్రటి ఇనుప చువ్వలతో బందా 





31 


ont we 





పరల ప్రతి వ మాంసపు కండను పైకి rm కాని బందా * బైరా! 
కించిత్‌ ఐనా చలించలేదు. 'అయ్యో' అని కూడా అనలేదు. దేశధర్మముం 
బలివేదికపైన నవ్వుతూ నవ్వుతూ తన ప్రాణాలను అర్పించాడు. బందా బైరాగి 
అమరుడైనాడు. అఖండ కీర్తిని సంపాదించాడు. 





ఒకసారి విదర్భ ప్రాంతంలో విపరీతమైన కరువు ఏర్పడింది. ఒక (గ్రామంలో 
ఎవరి దగ్గర ఏమీ మిగలలేదు. అదె గ్రామంలోని ఒక రైతు ఇంట్లిమా త్రం ఒక 
5"ట్టుం అ జ ధాన్యం ఉంది. అతడు దానితో అనేక మాసాల పర్యంతం తన 
కుటుంబాన్ని పోషించుకోవచ్చును. కాని అతడు ఆ ధాన్యాన్ని ఖర్చుపెట్టలేదు. 
వచ్చే ఏడాదికి విత్తనాలు నాటేందుకు దానిని సురక్షితంగా నిలువ ఉంచాడు. తాను 
కుటుంబ సమేతంగా మృత్యుదేవత ఒళ్ళో నిద్రించాడు. కావలసినంత ధాన్యం 
నిలువ ఉన్నప్పటికీ ఆ రైతుకుటుంబం ఎందుకు తిండిలేక మరణించిందో 
జనులకు అర్ధంకాలేదు. అతని వీలునామా చూసిన తరువాత అక్కడి 
రైతులందరికీ అతని గొప్పతనం తెలిసింది. ఆనందంతో కృతజ్ఞతతో వారంతా. 
కన్నిరు కార్యారు. ఆ వీలునామాలో ఇలా (వాస ఉంది - “నా వద్ద నిలువ వున్న 
ధాన్యం యావత్తు పాలాలలో పంటలువేసే సమయంలో గ్రామంలో విత్తనాల 
నిమిత్తమై అందరికీ పంచి పెట్టవలసంది' వారు ఇలాగే చేశారు. వర్హాలు . 
కురిశాయి. నాలుగు వైపులా నవనవలాడుతూ పంటలు పండ పైకి వచ్చాయి. ఆ. 
పంటలను చూస్తుంటే ఆ రైతు చనిపోలేదనీ, పచ్చని పంట పొలాల రూపంలో 
భూమిపై ప అవతరించాడనీ అనిపించింది. 


47 


వార్‌ [పేరణ టీపాలు రష్‌ 





ఈ సంఘటన 80 ఏండ్లకు పూర్వం జరిగింది. లండన నగరంలోని ఒక 
పేటలో ఎల్లలు ఆటలలో మునిగి వున్నారు. ఆ ఆటల మైకంలో ఒక పద్ద 
పిల్లవాడికి ఏమనిపించిందో కాని, తన కంటె వయస్సులో చిన్న వాడయిన ఒక 
బాలుణ్ణి చేతుల్లోకి తీసుకొని పైకి విసిరాడు. వాడు క్రిందకిరాగానే తాను 
పట్టుకోగలనని అనుకున్నాడు. కాని అలా చేయలేకపోయాడు. తత్ఫలితంగా ఆ 
బాలుడు ధడేలుమని (క్రిందకు వచ్చి పడ్డాడు. అతని కాలు విరిగిపోయింది. 

ఇట్టి విషమపరిస్టితులే మనిషిని పరీక్షకు లోనుచేస్తుంటాయి. ఆ బాలునికి 
కూడా ఇది ఒక పరీక్ష అయింది. లేవలేకపవడం వర్తి అతను ఎపుడూ మంచం 
మీదనే పడి వుండవలసి వచ్చింది. సమయం గడపడం కొరకు అతను 
అధ్యయనం మొదలుపెట్టాడు. అతనికి మంచి మంచి పుస్తకాలు చదవాలనే ఆసక్తి 
ఏర్పడింది. చదువుతున్న కొద్దీ వాటిల్టా రుచి కలిగింది. సాహిత్యం పట్ల అభిరుచి 
పెరిగింది. “నేను కూడా సాహిత్య సృష్టి ఎందుకుచేయకూడదు?”' అని అతని 
మనస్సుకు అనిబంచింది. ఈ అంతః(పైరణ కారణంగా అతను చేత కలం! 
పట్టాడు. తన భావాలకు రూపకల్పన చేయసాగాడు. ఆ బాలుడే తరువాత 
కాలంలో ఆంగ్ల సాహిత్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హెచ్‌. జి. వెల్స్‌. 





స్వామి సత్యదేవ విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా 

ఒక చెప్పులు కుట్టే వాని వద్దకు వెళ్ళవలసి వచ్చింది. తెగిపోయిన తన చెప్పులు 

అతని ఎదుట ఉంచి “వీనిని తొందరగా మరమ్మత్తు చేసి పెట్టు అన్నాడు. ఆ 

చెప్పులు కుట్టే వ్యక్తి తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అతడు సూది, దారం 
33 










mn = 





స్వామీజీ ముందర పెట్టి ఇలా అన్నాడు - “అయ్యా, చేతినిండా పని ఉంది. నేను 
మీ పని వెంటనే చేయలేను. మిరే స్వయంగా కుట్టుకోండి' 


స్వామిజీ అమెరికా వచ్చి కొద్ది రోజులే అయింది. అందువల్ల ఆయనకు 
అక్కడి పద్దతులు బాగా పరిచయం కాలేదు. ఆయన ఆ చెప్పులు కుట్టేవానిని 
కండ్డురిమి చూస్తూ, బెదరిస్తూ ఇలా అన్నారు - “తమాషాగా ఉందాయేమి? 
నేనెంత చదువుకున్నానో తెలుసా? నన్ను చెప్పులు కుట్టమంటావా?' 
చెప్పులుకుట్టై వ్యక్తి స్వామిజీ అభిప్రాయం (గ్రహించాడు. చిరునవ్వు నవ్వి ఇలా 
అన్నాడు “స్వామీజీ, తమరు ఈ దేశానికి ఈ మధ్యనే వచ్చినట్టున్నారు. ఇక్కడి " 
_ పద్దతులు బహుశా మికింకాతెలియక పోవచ్చును. చదువుకొన్నవారై ఉండి మీ 
చెప్పులు కూడా మీరు కుట్టుకోలేని స్టితిలో ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తోంది? ఆ 
తరువాత ఆ వ్యక్తి చెప్పిన మాటలువిని స్వామీజీ నోట మాట రాక అలాగే. 
నిల్బుండి పోయారు. అతడు చెప్పాడు - “స్వామీజీ, మీ సమాచారం కోసం 
చెబుతున్నాను, నేనీ దేశంలోని షిక్రాగో విశ్వవిద్యాలయంలో ఎమ్‌. ఏ విద్యార్దిని. నా 
తండ్రి దగ్గర డబ్బుకు లోటు ఏమీలేదు. కాని ఆడబ్బుతో నాకు పనిలేదు. మా 
దేశంలోని విద్యాలయాలలో మొట్టుమొదటు మాకాళ్ళమీద మేము నిలబడటం 
నేర్పుతారు. కాబట్టి ఖాళీగా ఉన్న సమయంలో నేనీపని చేస్తుంటాను? 

చెప్పులు కుట్టేవాని మాటలు విని స్వామీజీకి కండ్లు తెరుచుకున్నాయి. మన 
భారతదేశం ఇంతటి పతనావస్టలో ఉన్న కారణం ఏమిటో ఆయనకప్పుడు అర్ధం 
అయింది. ఈ దేశంలో స్వావలంబన లేదు. కష్టించి పనిచేసే మనస్తత్వం లేదు. 





34 


శ 
(టీ 


zc (పర ణ టపాలు 


న 
చ్‌ 
లో ము 


Shae 
ప (| లోల 





1857 సం.లో. స్వాతంత్ర్య సంగ్రామం పూర్తి కావస్తోంది. దీనికి 
ప్రధానసూత్రధారి పిష్వా నానాసాహెబ్‌. ఆయనను పట్టి ఇచ్చిన వారికి 
ఆంగ్ల (ప్రభుత్వం ఏబదివెల రూపాయల నగదు బహవుతి (ప్రకటించింది. 
రహస్యంగా ఎడతెగని ప్రయాణం చెస్తున్న నానాసాహెబ్‌ ఒకరోజున ఆకలిగొని 
ఉండటం చేత తనకు తెలిసిన దెశభక్తురాలయిన ఒక మహిళ ఇంటికి పోయి 
తలుపుతట్టాడు. గుర్తుపట్టి “నానాసాహెబ్‌, మీరా!' అన్నది. ఆ మహిళ నోటి 
నుండి ఈ సంబోధన వెలువడిన వెంటనే నానాసాహెబ్‌ ఆమెను మౌనంగా 
ఉండవలసిందని సైగచేశాడు. మహిళ ఆదరపూర్వకంగా నానాసాహెబ్‌ను 
ఇంట్లోకి ఆహ్వానించింది. భోజనం పెట్టింది. ఉన్నట్టుండి వాకిట్లో 
చప్తుడయింది. తన భర్త వచ్చినట్టు ఆమె (గ్రహించింది. భర్త ఒక పోలీసు 
ఉద్యోగి. ఇంటుకి రాగానే ఇన స్నెక్షరు చెప్పటం మొదలుపెట్టాడు. “ఇవాళ 
ఇక్కడికి నానాసాహెబ్‌ వచ్చినట్టు సూచన వచ్చింది = నానాజీని అరెస్టు చేస్తే 
ఏబదివేల రూపాయల బహుమతి (ప్రకటించారు తెలుసునా? ఈ బహుమతి 
మనకే లభిస్తే జీవితమంతా (ప్రశాంతంగా గడపవచ్చు ఆ గృహిణి 
కంపించిపోయింది. ఆవేశంతో ఆమె ఇలా అన్నది “ఇది దేశద్రోహం . ఒకవేళ 
దెశభక్తుడిని పట్టి ఇచ్చి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు కళంకితమైనదవుతుంది. అట్టి 
సంపద మనకు వద్దు వారిరువురు ఇలా వాదించుకోసాగారు. భర్త అనేక 
కారణాలు చెవుతున్నాడు. నానాసాహెబ్‌ ఇదంతా ఎంటున్నాడు. అకస్మాత్తుగా 
తాను దాగివున్న స్టలంలో నుండి ఇవతలకు వచ్చి ఇలా అన్నాడు - “ఇడుగో 
ఇక్కడే ఉన్నాడు మీ నానాసాహెబ్‌. నన్ను ఆంగ్రేయులకు అప్పగించండి. నా 


35 


= poe ణ టపాలు. 





కారణంగా ET కలతలు రావటం ౦ నాకిష్టంలేదు శ తన గ 
నానాసాహెబ్‌ దాగి ఉండటం చూసిన పోలీసు ఇనస్నెక్టరు ఉబ్బితబ్బిబ్బై 
“పోయాడు. అతని చేయి వెంటనే పిస్తోలు మీదకి పోయింది. 

“చేతులు పైకెత్తు, ఇన్మ్మిక్టరు అన్నాడు. గృహిణి గన్హించంది, 'కబడ్డార్‌, 
నానాసాహెబ్‌ పైకి పిస్తోలు పేలే విలులేదు. ఆయన మనకు అతిధి. 
గౌరవింపదగిన వాడు ఇన్నాక్షరు ఒక్కదెబ్బతో తన భార్యను (ప్రక్కకు 
నెట్టివేద్దామనుకున్నాడు. తటాలున పిస్తోలు (క్రిందపడింది. గృహిణి పిస్తోలును 
చేతిలోకి తీసికొన్నది. ఇన్‌స్నెక్టరు నానాసాహెబ్‌ వైపుముందుకు పోబోతున్నాడు. 
అంతలోనే ఆ వీరనారీమణి పిస్తోలు పెట్టి తన ఛాతీలో పేల్ఫుకుంది. ఆమె ఆఖరి 
వాక్యాలు ఇవి - “మీకు 50 వేలరూపాయలు బహుమతి కావాలి కదా. కాని 
ఆపాపపు కూటిలో నేను పాలుపంచుకోను “అయ్యయ్యో, సోదరీ, ఏమిటి ఇలా 
చేశావు?' అంటూ నానాసాహెబ్‌ పరుగెత్తుకొని వచ్చి ఆమెను పట్టుకొన్నాడు. 
ఆమె రక్తంతో తిలకం దిద్దుకున్నాడు. 

నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు ఇన్సెక్షర్‌', నానాసాహె బ్‌ గంభీర స్వరంతో 
చెప్పాడు, “నానా, నాకు నా కర్తవ్యం బోధపడింది. నా జీవితం యావతూ ఇప్పుడు 
దేశం కోసం సమర్ప్సిస్తాను. మీరు ఇక్కడి నుండి వెంటనే పారిపోండి. కర్మవ్నత్రం 
మీ కోసం ఎదురు చూస్తోంది. 





18 జూన్‌ 1980 నాడు అతడు నేత్ర వైద్యుడయిన తన తండ్రి డా. వై.వి. 
సింహ, తన తల్లి, నలుగురు వ్యక్తులతో కలిసి జీరీబామ్‌ ఆసుపత్రి నుండి ఒక 
బస్సులో కూర్చుని తిరిగి వస్తున్నారు. త్రోవలో బస్సు (బేకులు పనిచేయటం 
మానివేశాయి. 'డ్రయివర్‌ బస్సును జాగ్రత్తగా సంబాళించుకుందామని 
ప్రయత్నించాడు. కాని లాభంలేకపోయింది. బస్సు ఒక లోతైనా గోతిలో. 

36 





pes కే 








పడిపోయింది.  వోయర్‌ సి సింహకు స్పృహ * వదంది. + అతను ఏ వెంటనే నే బస్సులో | 
ఉన్న ఫస్టు ఎయిడ్‌ బాక్సును బయటికి తీశాడు. దాన్ని తెరచి. 
గాయపడ్డవారందరికీ (పథమ చికిత్స చెసి గాయాలకు కట్టుకట్టసాగాడు. 
ఇంతలో సరిహద్దు రక్షణ దళం అక్కడకు వచ్చింది. రక్షక దళ జవానులు 
(తాళ్ళ) సాయంతో (ప్రయాణీకులను పైకిలాగారు. అప్పటికింకా డా.వై. వి. సింహ 
స్త్రృహలేకుండానె ఉన్నాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స. 
అనంతరం ఆయనకు స్సహ వచ్చింది. యుమనామ్‌వోయర్‌ సింహ. 
సమయానికి (ప్రాథమిక చికిత్స చేయటం కారణంగా ఆరోజున చాలామంది 
ప్రాణాలు కోల్పోకుండా (బతికి బయటపడ్డారు. 


22 జనవరి 1982 నాడు జాతీయ పురస్కృతులను స్వీకరించిన - 
వీరబాలురతో యుమనామ్‌ వోయర్‌ సింహ ఒకడు. ఇతడు మణిపూర్‌కు 
చెందిన బాలుడు. అప్పటికి అతని వయస్సు కేవలం 9 సంవత్సరాలు. ఆనాటి 
బహుమతి (ప్రధానోత్సవంలో అందరికంటె చిన్నవాడు ఇతడే. ఇంత చిన్న . 
వయస్సులో సైతం అతడు ధైర్యాన్ని కోల్పోలేదు. తనకు చేతనైనంత మేరకు 
సహాయంచేశాడు. 





3 ఏప్రియల్‌ 1979 నాడు జరిగిన సంఘటన. రాత్రి సమయం. ఆవరణలో 
కుటుంబ సభ్యులందరు ని(ద్రిస్తున్నారు. నలుగురు దొంగలు ఆ ఆవరణలోకి 
ప్రవేశించారు. బాలిక ఐన సావిత్రి కళ్ళు తెరచి చూచింది. ఆమె దొంగలను 
గుర్తించింది. వారు ప్రక్కగ్రామానికి చెందినవారే . 

సొవి(త్రి పెద్దగా అరవసాగింది. దొంగల్లో ఒకడు తుపాకీ (పెల్ళాడు. అది 
బాలిక తండ్రి కన్నాలాల్‌కు తగిలింది. ఆయన అక్కడికక్కడే 
కుప్పకూలిపోయినాడు, 

15 ఏండ్పున్న సావిత్రి అత్యంత సాహసంతో ఒక దొంగ మీదకు దూకింది. 
37. 






YE పో 
==] IP ర ఈసా 





అతబ్లి గట్టిగా 5 కదలకుండా టు. దొంగలు ఆమెను pers 
బెదిరించారు. గాలిలో తుపాకిలు (పెల్చి ఆమెను Wt ఫట కాని ఆమె 
జంక లేదు. దొంగను విడిచిపెట్టలేదు. ఈ గందరగోళం, తుపాకీ ప్రేలుళ్ళూ విని 
సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 

చివరకు ఒక దొంగ ఆమెను తుపాకీతో కాల్పాడు. ఆ గుండు సావిత్రి 
పట్టుకున్న దొంగకు కూడా తగిలింది. ఆ ఇరువురు మరణించారు. ఈ వీర 
బాలికకు మరణానంతరం జాతీయ పురస్కృతి ఇచ్చి గౌరవించారు. 


దైవ దర్శనం కోసం దేవాలయాలలో జనుల త్రొక్కిడి ఉండటం 
మామూలే. పండరీపురం దేవాలయంలో భక్తులు విపరీతంగా వస్తున్నారు: 
ఉదయం అక్కడకు వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం 
అవుతున్నది. ఒకసారి లక్ష్మీదేవి భగవానుల్ల్ణో (ప్రశ్నించింది. “ఇంతమంది 
శద్దాళువులు తమ దర్శనార్ధమై వస్తున్నారు. మీరు ఎందుచేతనో (ప్రసన్నంగా 
కనిపించటంలేదు? ఆ జగత్‌ ప్రభువు ఇలా చెప్పాడు - “ఈ గుంపులో అంతా 
నటన,కపటం, నామనస్సు తుకారాంను చూడాలని తహతహలాడుతోంది. 
అతడు నాకు కనిపించటంలేదు' 

తుకారాం అస్వస్థతతో ఉన్నాడు. ఈ so ఆయన ఆలోచన ఇలా ఉంది 
“ఆ విర్ధల దేవుడు స్వయంగా వస్తే ఎంత బాగుండును. నేను _ఇంట్స్‌నె వారి 
కట్తనం చేసుకొని పునీతుడనవుతాను' = 





(ప్రేమ అనేది అన్యోన్యమైన విషయం. అది పరస్పరానుకూలమైనదిగా 
ఉంటుంది. ఇక్కడ విర్టల దేవుడు లక్ష్మితో అన్నాడు “తుకారాం జబ్బుతో 
_ ఉన్నాడు. అతను ఆలయానికి వచ్చెస్టితిలో లేడు. మనమే అక్కడికి వెళ్ళి అతనిని ,. 


ఎందుకు కలుసుకోకూడదు? 


భక్త గణము లక్షలాదిగా పండరీపురం ఆలయంలో విర్ధల దేవుని 


దర్శనార్రమై వేచి ఉన్నారు. అక్కడ ఆ దేవుడు తుకారాం ఇంటికి వెళ్ళాడు. 
38 





3 





అభా కట కడా సరదా గలా దనా నాలు రారట చా న 1 


(పరణ టీపాలు స. 





ఒకనాడు కాశీనగరంలో (త్రోవన వెళుతుండగా భక్త కబీరుకు దాహం 
వేసింది. ఆయన ఒక బావి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరు మహిళలు నీళ్లు, 
తోడుకుంటున్నారు. కబిరు వాళ్ళ మాటలు వింటున్నాడు. అందులో ఒకామె = 
అంటున్నది - “అక్కా! గతజన్మలో ఏ పుణ్యమో చేసుకున్నాను. యోగ్యుడైన 
భర్త లభించాడు. ఇది నిజంగా నా అదృష్టం! నేను ఏది కోరినా నా భర్త దానిని. 
వెంటనే తిరుస్తాడు. నెను ఒక ముక్కుపుడక తెమ్మని అడిగాను. అడిగిందె 
తడవుగా ఎంతో ఖరీదు పెట్ట తెచ్చారు. నాకు (ప్రమగా ఇచ్చారు” 


ఇలా వర్గిస్తుంటే విని పకాపకా నవ్వసాగాడు. ఆ ఇరువురు మహిళలు త్రుళ్ళి 
- పడ్డారు. ఆయననీ చూసి నమస్కరించారు. నవ్విన కారణమేమిటి అని. 
ప్రశ్నించారు. దీనిపై కబీరు ఒక పద్యం చెప్పాడు. దానిభావం ఇది. “నీ ప్రియుడు = 
నీకు ముక్కు పుడక ఇచ్చినందుకు అతనిని మాటిమాటికి స్మరిస్తున్నావు. కాని. 
నీకు ముక్కునిచ్చిన ఆ భగవంతుణ్ణి మాత్రం మర్చిపోయావు 

fats ep | 

సుమిరతి బారంబార్‌ ! 

నాక్‌ దియా కరార్‌ నే 

ఉస్కోదియా బిసార్‌ * . 

ఆ భక్తుడు ఇంకా ఇలా వివరించాడే - “అమ్మ! సర్వశక్తిమంతుడైన ఆ 
పరమేశ్వరుడు నీకు ఈ అందమ్లున ముక్కు (ప్రనొదించి ఉండకపోతే ఇంత. 
విలువైన ముక్కు పుటకను ఎలాధరిస్తావు? ముక్కు లేకుండా ధరిస్తే ఎలా. 
ఉంటుంది? నీవు భగవంతుణ్ణి మాటి మాటికి స్మరించాలి. ఆయన. 


_ 139 


పశ పళ 
కవే Es ణు టపాలు 


నాం po arr ఎంత? నగలుకాదు, భక్తి భావాన్ని శ 
జీవితానికి అందులోనే సుఖం ఉంది” 


ip అతో గై 


కబీరు మాటలు విని ఆ మహిళ భక్తి భావంతో అక్కడ నుండి 
వెళ్ళివోయింది. 





ఏ రంగంలో విజయం సాధించాలన్నా పట్టుదలతో మనస్సును కేంద్రీకరించి ' 
(ప్రయత్నం చేయటం ఎంతో అవసరం. (ప్రతిపని, అది ఎంత చిన్నదైనా కావచ్చు, 
శ్రద్దతో, నిజాయితీతో, దృఢనిశ్చయంతో చేస్తే ఆ వ్యక్తి గొప్పవాడౌతాడు. తన 
రంగంలో తప్పుక విజయం సాధిస్తాడు. 

థామస్‌ ఎడిసన్‌ గొప్పు విజ్ఞాన శాస్త్రవేత్త. బాల్యం నుండి అతను 
విజ్ఞానశా,స్త్రంలో ప్రావీణ్యం సంపాదించాలని నిశ్చయం చేసుకున్నాడు. ఆ 
రంగంలో ఏదైనా ఘనకార్యం సాధించాలని అతని సంకల్పం. ఆర్టికస్టితి 
బాగుండేదికాదు. తల్లి తన కుమారుణ్ణి చదివించాలనుకుంది. అతనిని ఎవరైనా 
విజ్ఞానశా,స్త్రవెత్త ఇంటు పని మనిషిగా పెట్టాలనుకుంది. ఆమె ఇందుకోసం 
చాలా మంది శాస్త్రవేత్తలను సమీపించింది. ఎవరూ ఆమెకు సహాయపడలేదు. 

చివరకు ఒక శాస్త్రవేత్త ఎడిసన్‌ను పిలిపించాడు. ఎడిసన్‌కు 
విజ్ఞానశాాస్త్రంలో ఉన్న అభిరుచిని అతని ప్రతిభనూ ఆ శ్వాస్త్రవేత్త 
పరీక్షించాలనుకొన్నాడు. పరిచయ వాక్యాలు ఐన తరువాత ఆ శ్వా స్త్రవేత్త ఎడిసన్‌ 
చేతికి ఒక చీపురు ఇచ్చాడు. “ఈ గదంతా శుభ్రం చెయ్యి? అని చెప్పాడు. ఎడీసన్‌ 
ఏమాత్రమూ సంకోచంలేకుండా (శ్రద్దగా ఆ గదిని ఊడ్వాడు. తివాచీలు, 


40 











(రణ దీపాలు 


1 LM Me 
PEE re 
[FHT 





rE ద యం హాదా మనా రండు 





అతనికున్న ప్రతిభ యావత్తు ఈ త చిన్న పనిదారా తెలిసింది. ఎట; పన్‌ 
పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. ఆ శాస్త్రవేత్త అతనిని సంతోషంగా తన ఇంట్లో పనికి 
పెట్టుకున్నాడు. అధ్యయనం, పరిశ్రమ, ఎకాగ్రత, పట్టుదల వని కారణంగా 
ఎడీసన్‌ తరువాత కాలంలో విశ్వవిద్యాలయంలో ఒక శాస) వెతగా 
కీర్చికెక్కాడు. అతడు గ్రామ్‌ఫోన్‌ కనుక్కున్నాడు. అతని కీర్త 


వ్యాపంచింది. పట్టుదల వల్లి ఇలాంటి ఫలితం లభించింది. 











ఉప్పుసత్యా గ్రహం అప్పుడె మొదలైంది. పెద్ద సం? ఖ్య ' జనులు జైళ్ళకు 
వెళుతున్నారు. పోలీసులు mm నానావిధాః 
బ్రిటిష్‌ (ప్రభుత్వం తము దమునకొ అ త(నతరం చేసింది. రాని, వళ్ల జా ర్యకర్తలల్‌ శో 


ఉత్సాహం నశిస్తుందనణ ఆశించింది కాని అలా చయలేకసోయింది. 


yet స్తున్నారు. 











ఆరోజుల్లో కొందరు విద్వాంసులు 
కలుసుకునేందుకు వెళ్ళారు. కాసేపు విషయాః 






సంభాషణ ఆకాలపు రాజకీయ పరిసితు లగ (క 





బౌచిత్యం లేదు. ఉప్పు వను కల అననసరం' 





వారు అలా చెప్పుకొని పోతున్నారు. pt 
అకస్మాత్‌గా వారు మౌనాన్ని వీడారు. మాటూడేవారిలో సఫిల్‌బూబు ముఖ్యుడు. 


మ. 
Dos డిం m= 4 


కు 











ఆఅ తో న. 
iis iy 


వాం న 


_ "ఆయనను కు ఉద్దేశించి re అన్నారు - మీ అమ్మగారు జీవించి ఉన్నారా? 
'ఆ, భగవత్‌ కృపవల్ల. ఆ విషయంలో నాకు భగవంతుడు ఆశిస్సు లున్నారు! 
“అయితే మీరు ఒక పని చెయ్యండి. వెళ్లి మీ అమ్మగారి తల నరకి ఇక్కడి! 
తీసుకురండి”. రవీంద్రబాబు చాలా సాధారణంగా, నిస్సంకోచంగా ఈ మాటల, 
చెప్పారు. తల్లి శిరస్సు త్రెగకోసే మాటల విని నిఖిల్‌ బాబు ముఖంలో రంగుల. 
మారిపోయాయి. నిర్హాంతపోయి, ఆయన ఇలా అడిగారు - 'గురుదెవ! ఏమిటీ. 
మీరు చెప్పేది?” “నేను సరిగానే చపాను?” రవీం(భ్రనాథ్‌ఠాకూర్‌ ధృఢస్వరంళో 
చెప్పారు. నిఖిల్‌ బాబుకు ఇప్పుడు కోపం వచ్చేసింది. ఆవేశంలో ఇలా 
చెప్పసాగారు- “నా తల్లి శిరస్సును కోసితెచ్చే అంతటి నీచుడనిగా నన్ను మీరు. 
భాఎంచారా? తల నరకటం మాట అటుంబ ఎవరైనా నా తల్లిపై. 
చేయిచేసుకునేందుకు (ప్రయత్నించినాసరే నెనతని తల తీస్తాను. తన తల్లిని హత్య 
చేసే వ్యక్తిని వదలి పెడ్తాడా? ఎవరైనా? తల్లి జన్మనిచ్చింది, పెంచింది, 
పోషించింది, పెద్ద చేసింది. ఆమెకు అపకారం జరిగితే మనం చూసూ. 
ఊరుక్‌ గలమా?! 


గురుదేవుడు చిరునవ్వు నవ్వి ఇలా వివరించాడు - “మీరు మీ తల్లి పట్టు భక్తి 
భావంతో ఉన్నారు. అలాగే ఈ సత్యాగ్రహ ఉద్యమకారులు కూడా తమ తల్లి. 
పట్టు (శ్రద్దాభక్తులు కలిగి ఉన్నారు. అయితే ఒకటి గుర్తించండి. భారత్‌ మన 
అందరికి తల్లి. ఈమె 'ప్రనాదించిన ఆహారంతో నీటితో మన శరీరం . 
పోషింపబడింది. ఈమె వాయువును పీల్చడం వల్లనే మన శ్వాసకోశాలు | 
పనిచేస్తున్నాయి. ఈమె మన అందరి తల్హులకు కూడా తల్లీ. తల్లి దాస్య 
శృంఖలాలలో |వ్రగ్గుతూ వుంటే మనం సహించగలమంటారా?' 





విషయం స్పష్టమైంది. నిఖిల బాబు ఆయన సహచరులు మాత్సభూమి | 





42 





లో టపాలు 





ప్రణమిల్లారు. 





మధ్య ప్రదేశ్‌లో మాండలా జిల్లాలో రామగఢ్‌ ఒక పెద్దగ్రామం. స్వాతంత్ర్య 
పోరాట సమయంలో, రామగఢ్‌ ఒక సంస్థానం. దానికి చిట్టచివరి పరిపాలకుడు 
రాజా లక్షణ సింహ. ఆయన 1850 లో మరణించారు. ఆయన పుత్రుడు 
విక్రమజిత్‌ సింహాసనం మీద కూర్చున్నాడు. మానసిక వ్యాధి కారణంగా 
ఆయనకూడా ఎంతోకాలం పరిపాలించలేక పోయాడు. 

విస్తరణ వాదులైన ఆంగ్లేయులు చిన్నచిన్న రాజ్యాలను కాజేద్దామనే దృష్టితో 
ఉండేవారు.. వారు అవకాశం కొరకు ఎదురుచూస్తుండేవారు. ఆరగేయ 
అధికారులు రాజకుటుంబాలకు పింఛను ఇచ్చారు. అక్కడ ఒక తాసీల్టార్‌ని 
నియమీంచారు. రామగడ్‌కు చెందిన అవంతికాబాయి దీనిని వ్యతిరెకించింది. 

1857లో జరిగిన పోరాటం సందర్భంగా ఆమె కూడా ఆర్టోయులకు 
వ్యతిరేకంగా ఐబప్త్రవపతాకాన్ని ఎగురవేసింది. తాసీల్లారును పని నుండి తొలగించి 
రాజ్య పరిపాలనను హస్తగతం చేసుకుంది. జబల్‌పూర్‌ కమీషనర్‌కు ఈ విషయం 
తెలిసింది. ఆయన ఆమెకు ఒక లేఖ వ్రాశాడు. ఆమెను మండల డిప్యూటీ 
కలెక్టర్‌ను కలుసుకోవలసిందిగా ఆదేశించాడు. రాణి ఈ ఆదేశాన్ని 
తిరస్కరించింది. ఆమెలొంగలేదు. ధైర్యంగా ఎదురునిలిచింది. యుద్దానికి 
ఎర్చాట్లు ప్రారంభమైనాయి. సహాయంకోసం సమీపస్తులైన, రాజులను, 
జబుందారులను కూడా ఆమె ఆహ్యనించింది. 





గే 





_ధథ్రురణ అలు 





అటు పైన 1 1 ఏప్రియల్‌! 1857న బ్రిటిష్‌ ష్‌ సైన్యం రామఘడ్‌ వెపు Fe 


రాణిని (ప్రలోభపెట్టారు, బెదిరించారు, కానీ ఆ వీర నారీమణి దేనికీ వశం 
కాలేదు. సైన్యానికి తానే నాయకత్వం వహించింది. ధన ప్రాణాలకు హాని 
ఏర్పడినప్పటికీ రాణి తన సైనికుల్ని తీసుకొని శౌర్య సాహసాలతో 


విజృంభించింది. యుద్దం చేసింది. చివరకు మిగిలివున్న సైన్యంతో అడవిలోకి 


వెళ్ళి దాక్కుంది. అక్కడ నుండే బ్రిటిష్‌ స్థావరాలపై దాడిచేయ నారంభించింది. 

రీవా రాజు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. కాని అతడు మాట 
నిలబెట్టుకోలేదు. సహాయం  లభించనందున రాణి పరిస్థితి 
బలహీనమైపోయింది. ఆమె ఆంగ్లేయులకు బందీగా చిక్కదలచుకోలేదు. 
అందువల్ల ఒక సర్దారు వద్ద నుండి ఖడ్గాన్ని తీసుకొని తనకు తాను ఆత్మార్పణం 
కావించుకున్నది. 


దాస్య శ్చంఖలాలనుండి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు పురుషులతో 


పాటుగా భుజం భుజం కలిపి బలిదాన మొసగిన నారీశిరోముణి 


అవంతెకాబాయి. ఆమె వీరగా నిత్యస్మరణీయం. 





లక్క ఇంటి నుండి తప్పించుకొని పంచపాండవులు బయటపడ్డారు. 
ఎకచ[క్రపురంలో ఒక (బ్రాహ్మణుని ఇంట్లో వారు ఉండసాగారు. తల్లి 
కుంతీదేవికూడా వారితోపాటు ఉంది. ఆ నగరంలో బకాసురుడు అనే పేరుగల 
దుష్టుడు తన అనుచరులతో నివసిసూ ఉండేవాడు. నగరంలో జనులందరికీ 


వాడంటే భయంగా వుండేది. నగర వాసులందరికీ వాడు ఒక షరతు విధించాడు. 


నగరం నుండి (ప్రతిరోజు ఒక పురుషుడు భోజనం తీసుకొని అతని వద్దకు 





44 


re 
sf 






con snes 





యా! "బకాసురుడు కు వాణ్ణి తినేసాడు. వాడిచ్చిన ఈ డా ్న నగరవాసులు 
ఫొటీసూ ఉండేవారు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుని వ్టైక ఆని: వంతు వచ్చింది. 
ఏడుపులు పెడబొబ్బలు ఐనిబంచాయి. కుంతి (బాహ్మణ స్త్రీని ఓదార్సింది - 
'సోదరీ! భయపడవద్దు. నాకు ఐదుగురు కుమారులు న్నారు. నీ కుమారునికి 
బదులుగా నేను మా భీముణ్ణి పంపిస్తాను! అతిథులలో ఒకళ్లి బకాసురుని వద్దకు 
పంపటం (బ్రాహ్మణునికి ఇష్టంలేదు. అతడు సంకోచిస్తున్నాడు. కుంతి అతనికి 
నచ్చజొప్పింది. భీముడు ఆ రాత్షసుణ్ణి వధించగల సమర్జుడని నమ్మబలికింది. 
అప్పుడు ఆ (బ్రాహ్మణుడు అంగీకరించాడు. బండినిండా వండిన భోజనం 
పెట్టుకొని భీముడు అక్కడికి వెళ్ళాడు. బకాసురుడు ఎదురుచూస్తున్నాడు. 
అక్కడికి వెళ్ళగానే భీమసేనుడు బకాసురుని కొరకు తెచ్చిన భోజనసామా (గి 
యావత్తు తానే తిననారంభించాడు. బకాసురుడు ఇదంతా చూచాడు. ఒక 
స్టూలకాయుడైన వ్యక్తి తనకని తెచ్చిన భోజనం తానే తింటున్నాడు. వాడు 
కోథంతో గర్హించాడు. భీముడు ఆగలేదు. తింటూనేవున్నాడు. బకాసురుడు 
సహించలేకపోయినాడు. బండిమీదకి ఎక్కి భీమునిపైకి లంఘించాడు. అప్పుడు 
భీముడు బకాసురుణ్ణి ఒక్క గుద్దు (గుద్దాడు. వాడు ఎగిరి కిందపడ్డాడు. 
భీముడు తింటూనే చెప్పాడు - మొదట నన్ను కడుపునిండా భోజనం చేయనీ. 
అప్పుడు వచ్చి నీకు బాగా బుద్ది చెపుతాను? భోజనంపూర్తి చేసుకొని భీముడు 
పిడి గుద్దులతో కొట్టికొట్టే బకాసురుని సంహరించాడు. 

భీముడు బకాసుర శవాన్ని నగరముఖ ద్వారానికి ్రేలాడదీశాడు. 
బకాసురుని అనుయాయుల దగ్గర మాట తీసుకున్నాడు. కష్టపడి పనిచేస్తామనీ, 
బలహీనుల నెవ్వరినీ బాధించమనీ వారు శపథం చేశారు. ప్రజలు 
సంతోషించారు. ఆనాటీనుండి వారు నిశ్చింతగా హాయిగా ఉన్నారు. 












AS 





సంస్కృతభాషలో మాఘుడు మహాకవి. ఆయన ఇంటేవద్దనే ఉండి 
కావ్యాలు రచిస్తుండేవాడు. ఒకనాడు ఆయన తన కావ్యానికీ తుది మెరుగులు 
దిద్దుతున్నాడు. అదే సమయంలో దరిద్రంతో బాధపడుతున్న ఒక 
బ్రావ్మాణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. తన కుమార్తె వివాహానికి ఆర్దిక 
సహాయాన్ని అర్టించాడు. ఈ కవివరేణ్యుడు తానే ఆర్టికంగా చితికిపోయి 
ఉన్నాడు. కష్టంమీద కాలం గడుపుతున్నాడు. అందువల్ల సహాయం చేయటం 
ఎలా అని ఆలోచనలో పడిపోయాడు. 

ఆయన చుట్యూ పారజూచాడు, భార్య చేతులకు బంగారు గాజులునాయి 
_ ఆయన దృ వాటిపై పడింది. ఆయన తన భార్యకు ఎషయాన్ని ఎవరించి ఒక 
గాజు తీసి ఇయ్యమని చెప్పాడు. ఆయన ఒక గాజు అడిగితే ఆమె రెండుచేతుల 
నుండి గాజులు తీసి ఇబ్బంది. ఆ బ్రాహ్మణుని అవసరం పూర్తిగా తీరాలనే 
ఉద్దేశ్యంతో ఇలా చేసింది. ఆమె భర్తకి ఇలా చెప్పంది - “నాథా! ఈ బ్రాహ్మణుని 
కార్యం ఒక గాజుతో గట్టక్కదు. ఈ రెండుగాజులు వీరికి ఇవ్వండి” గాజులు 
తీసుకొని కృతజ్ఞతలు చెప్పి బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఆ ఇరువురిది. 
త్యాగమయ జీవనం - ఆధ్యాత్మిక జీవనం! 


భగవంతుని బిడ్డ. 


ఎన్‌ బా తల్లి వద్ద పారుగింటి (స్త్రీ తన పిల్లవాణ్ణి వదలి కొద్ది రోజులపాటు 
తిర్భ్ణయా [తలా వెళ్ళింది. వినోబా, పొరిగింటి పల్తవాడు ఇరువురు స్నెహ 
భావనతో మెలుగుతూ ఒకే ఇంట్స్‌ ఉండేవారు. తల్లి (పవర్తనలో కొంత తేడా 
వచ్చింది. వినోబా ఇది కనిపెట్టాడు. పారిగింటి బల్హవానికి ఆమె నేయిరాచి రొట్టె 


న నన  -— 


వం (1 


if: Coe ee 


a=] 





bra 


ఇచ్చేది. 3 వినోబాకు ఎండురొ కొట్టె ఇచ్చేది. ఈ భేద ర కి కారణం ఏమిటని 








వినోబా తల్లీనడిగాడు. తల్లి వాత్సల్యంతో చెప్పింది - “నాయనా! నీవు నా బిడ్డవు. 
వాడు భగవంతుని బిడ్డ. అతిధిని భగవంతుడు అంటారు కదా! భగవంతుని 
బిడ్డకు, నా బిడ్డకు నడువు తేడా వుండాలి అవునా!' 

తల్లి విశాల హృదయాన్ని చూచి వినోబా గద్గద కంఠుడైనాడు. దిని తర్వాత 
మళ్ళీ ఆయన ఎప్పుడూ ఇలాంటి ఫిర్యాదు చేయలేదు. తరవాత కాలంలో ఇది 
వినోబాబీ జీవితం మీద గట్టి ముద్రవేసింది. 





భారతేందు హరిశ్చ్ళంద్రకు అంతులేని జొదార్యం ఉండేది. ధనవంతుడై 
ఉండి కూడా తన దాతృత్వం కారణంగా ఆయన బీదవాడై పోయినాడు. 
కొన్నాళ్ళు ఆయన ఏకాదశీ (వ్రతమే చేయవలసి వచ్చింది. చివరికి తనకు వచ్చిన 
జాబులకు సమాధానం Een కూడా ఆయన వద్ద డబ్బులు లేకుండా 
పోయాయి. 

ఆయనకు జాబులు వసూన ఉండేవి. ఆయన వాటికి జవాబులు (వాసి 
కవర్హల్గో పెట్టి అతికించి బల్లమీద పెట్టేవారు. వానికి అతికించటానికి స్టాంపులు 
కావాలి. కాని డబ్బు ఎక్కడిది? కొన్నాళ్ళకు ఇలాంటి ఉత్తరాలు ఒక గుట్టగా 
ఐనాయి. (శ్రీ) భారతేందు మిత్రులలో ఒకరికి ఇది తెలిసింది. ఆయన 5 
రూపాయలు పెట్టి స్టాంపులు కొని అతికించి ఆ వుత్తరాలన్నీ పోస్టులో వేశారు. 
సమయం గడిచిన మీదట (శ్రీభారతేం(ద్రుని ఆర్టిక పరిస్థితి మరల కొంచెం 
మెరుగుపడింది. ఆయన మిత్రుడు వచ్చి అపుడప్పుడు కలుసుకునే వాడు. 
ఆయన వున (పతసారి శృిభారతేందు బలవుంతంగా వారి జేబులో 5 రూ.లు 


47 


కా సక టపాలు 


పెట్టేవారు. మ్‌ వ బుణం నా పైన ఉంది. నేను వంట 
బుణవిముక్తుడిని కావాలి” అని చెప్పేవారు. ఆ మిత్రుడు వాటిని తీసుక్షనే 
వాడుకాదు. చాలా రోజులదాకా ఈ (క్రమంసాగింది. చివరికి మిత్రుడు వారిలో 
అన్నాడు - “నేను ఇక మీ ఇంటికి రావటం మానివేస్తాను ఇది విని 
కిభారతేందు కన్నులలో నీరు తిరిగింది. ఆయన అన్నారు - "మిత్రమా నీవ 
చాలా కష్టసమయంలో నాకు అయిదురూపాయలు ఇచ్చావు. నేను 
జీవితాంతమూ (ప్రతిరోజు అయిదు రూపాయలు చొప్పున ఇచ్చినపుటికి నీ 
బుణం తీర్చుకోలేను' (శ్రిభారతేందుకున్న కృతజ్ఞతా భావం అంతటిది. 





లండన్‌లో ఒక న్యాయస్థానంలోని బోనులో ఉద్దాంసింగ్‌ నిల్ఫుని ఉన్నాడు. 
అతడు ప్రఖ్యాత విస్థవవీరుడు. అతను ఓ.యన్‌. డయ్యర్‌ను రివాల్వర్‌తో కాల్చి 
చంపాడు. జలియన్‌వాలాబాగ్‌ హత్యాకాండకు ప్రతీకారంగా అతడీ పనిచేశాడు. 
న్యాయస్థానంలో న్యాయమూర్తి ఆ యువ విస్తవవీరుని (ప్రశ్నించబోతున్నారు. 
అకస్మాత్తుగా ఒక ఆంగ్లేయ మహిళ న్యాయస్థానంలోకి వచ్చింది. ఉద్దాంసింగ్‌ను 
కొన్ని (ప్రశ్నలు అడిగేందుకు అనుమతి కోరింది. ; న్యాయమూర్తి 
అనుమతించాడు. ఆ మహిళ ఇలా అడిగింది - | రివాల్వర్‌లో మూడు గుండు 
మిగిలివున్నాయి. కదా! నేను కూడా ఒ.యన్‌. డయ్యర్‌ (ప్రక్కనే ఉన్నాను. 
నన్నెందుకు గుండుతో పేల్చి చంపలేదు? నన్ను' చంపి ఉన్నట్టయితే నీవు 
సులభంగా తప్పించుకుని పోయి వుండేవాడవు?' వీరుడైన ఉద్లాంసింగ్‌ ఆ. 
ఆంగ్రయువతిని గుర్తుపట్టాడు. ఆ యువతి కారణంగానే అతడు 
బంధింపబడ్డాడు. ఆమెను చూసి ఉద్దాంసింగ్‌ వినయ సౌజన్య భావంతో ఇలా. 








48 


ప్‌ో 
స సట 


పై pow దీపాలు = 


వం శ సోదరీ! నము mur le. య? 
చేసుకోవటం మా సంస్కృతికే విరుద్దం. ఈ విశ్వాసం కారణంగా నేను నీ 
మీదకు రివాల్వర్‌ గురిపెట్టలేదు? వీర ఉద్దాంసింగ్‌ చెప్పిన మాట వినగానే 
న్యాయస్థానంలో గుమికూడిన జనులంతా ఒక్కసారి స్తంభించి పోయారు. 
న్యాయమూర్తి కూడా ఉద్దాంసింగ్‌ వైపు చూస్తూ ఉండిపోయాడు. 


చ? రా భిమానం౦ం 


అమెరికాలోని కన్నె్సికట్‌ (ప్రాంతంలో .ఒక పటేల్‌ కుటుంబం ఉంది. 
సంఘసద్దాంతం పట్ల ఈ కుటుంబానికి అభిమానం ఉంది. 
విశ్వహిందూపరిషత్‌, హిందూ స్వయంసేవక్‌ సయ్‌ మొదలయిన సంస్థల 
కార్యక్రమాలతో పరిచయం ఉంది. సంఘ సంస్కారాలు వున్నాయి. ఈ 
కుటుంబంలో ఇద్దరు బాలురు ఉన్నారు - హరీష్‌ సతీష్‌, వారు స్కూలులో 
చదువుకోవటానికి వెళుతున్నారు. హరీష్‌ తన అభ్యాస పుస్తకం అట్టమీద ఒక 
స్వస్తిక్‌ బొమ్మ చక్కగా గీశాడు. తరగతిలో కూర్చుని ఆ బొమ్మకు రంగులు 
వేస్తున్నాడు. ఆ తరగతికి ఉపాధ్యాయని ఒక యూదు మహిళ. ఆమె బాలుడు 
ఏమి చేస్తున్నాడో చూడటానికి వచ్చింది. స్వస్తిక్‌ బొమ్మ చూడగానే ఆమెకు 
వళ్ళు మండిపోయింది. యూదులు స్వస్తిక్‌ గుర్తును హిట్లర్‌ గుర్తుగా, నాజీల 
గుర్తుగా భావిస్తారు. హిట్టర్‌ యూదులను ఎన్నో యాతనలకు గురి చేశాడు. , 
అందుచేత వారు స్వస్తిక్‌ చిహ్నాన్ని సహాంచరు. దాన్ని ద్వేషంతో చూస్తారు... 















ఆ ఉపాధ్యాయని అతడి అభ్యాస పుస్తకాన్ని లాక్కుంది. గట్టిగా అరచింది- 
“హరీష్‌! నీ పుస్తకంమీద ఈ దౌర్సాగ్యపు గుర్తు ఏమిటి? దీనిని నేను సహించను. . 
చించివేయి దీన్ని'. హరీష్‌ ఆత్మవిశ్వాసంతో జవాబు చెప్పాడు - మేడమ్‌, 


49 


వ్‌ 


యా _వేరణ దీపాలు 4 


(ot 
|e త అ] 






స్వస్తిక్‌ దౌర్భాగ్యపు గ గుర్తుకాదు. అది శాంతిని, అభ్యుదయాన్ని : సూచించే ౫ మూ 
ధర్మచిహ్నం. నేను దీన్ని ఎలా చించి వేస్తాను? దీన్ని మేము గౌరవంగా 
చూస్తాము! 

కాని ఆ ఉపాధ్యాయిని అంగీకరించలేదు. ఆమె చెప్పింది - 'విల్లైదు. అగి 
ఉంటే నిన్ను నేను నా తరగతిలో కూర్చోవటానికి అనుమతించను. నీవు తరగతి, 
నుండి బయటికి వెళ్ళు. ఇతర హిందూ విద్యార్థులు కూడా ఆ ఉపాధ్యాయని! 
నచ్చజొప్పేందుకు ప్రయత్నించారు. ఉపాధ్యాయని ఒప్పుకోలేదు. 

అప్పుడు హరీష్‌ ఇలా చెప్పాడు - “ర: ఎలు నన్ను తరగతి నుండి 
వెళ్ళగొడుతున్నారు. నేను ఈ సంగతి మా తం(డ్రిగారితో చెబుతాను: అతను 
తండ్రితో ఫోన్‌లో మాట్లాడాడు. సంగతి వివరించాడు. తం(డి వెంటనే ఆ 
విద్యాలయ (ప్రధానోపాధ్యాయునితో ఫోన్‌లో మాట్లాడాడు. ఆ ఉపాధ్యాయిని 
అనాలోచితంగా వ్యవహరించింది అని ఫిర్యాదు చేశాడు. చివరికి ఉపాధ్యాయిని. 
ఈ విష షయంలో క్షమాపణ చెప్పుకోవలసి వింది. మన ధర్మం ప పట్టు, మున ధర్మ 
చివ్నాల పట్ట మనకు అభిమానం ఉండాలి. 





19వ శతాబ్దంలో జరిగిన సంఘటన. బెంగాల్‌లోని ప 
పతి నగరంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. నీల్‌ దొర చేసే అత్యాచారాలు 
మితిమీరిపోతున్నాయి. బెంగాల్‌ గవర్నర్‌ నీల్‌కు విరుద్దంగా సర్వత్ర వ్యతిరేకత 
బయలుదేరింది. కలకత్తాలోని కొంతమంది నవయువకులు ఈ అత్యాచారాలను 
వెలుగులోకి తెద్దావునుకున్నారు. ఇందుకై ఒక నాటకాన్ని ఏర్పాటు చేశారు. 
నాటకాన్ని చూసేందుకు చాలామంది ముఖ్యమైన వ్యక్తులు, విద్వాంసులూ 





50 





డు ణి జపాలు [== 





వచ్చారు. గొప్పు పండితుడైన ఈశ్వరచం ద్ర విద్యాసాగర్‌ క కూడా నాటకశాలకు 
వచ్చారు. నాటకం ప్రారంభమయింది. వివిధ దృశ్యాల ద్వారా నీల్‌ దొర చేసే. 
అత్యాచారాలు (ప్రదర్శింపబడ్డాయి. అంతా నాటకాన్ని తన్మయులై చూస్తున్నారు. 
నాటక (ప్రదర్శన ఎంతో సహజంగా సాగింది. అది నాటకమనే సంగతి కూడా 
(పీక్షకులు మరచిపోయారు. దృశ్యాలన్నీ వాస్తవమైనవిగా కన్పించాయి. 
యం కన్నీరు కారుస్తున్నారు. వారు నడుమ నడుమ హాహాకారాలు 

చేస్తున్నారు - “అయో చంపెశాడు. కసాయివాడు, నిదయుడు! అయ్యా దయ. 
చూపించు” కొందరు ప్రేక్షకులలో నుండి (క్రోధం తో ఒక గొంతు విన్సించింది. - 
“వీనిని ప్రాణాలతో వదలిపెట్టుం. ఇతనిని చంపిపారెస్తాం' ఇదే మాట నాటకశాల 
అంతటిలో (ప్రతిధ్వనిస్తోంది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ కూడా భావోద్వేగంతో 
లేచి నిల్చున్నాడు. కోపంతో ఊగిపోతూ ఒక కాలి నుండి చెప్పు తీశాడు. నీల్‌ 
దొర పాత్రలో అభినయిస్తున్న నటుడ్ని పోయి చెప్పుతో కొట్టాడు. 


నాటకం పూర్తి అయింది. ఆ యువకులు చేసిన ప్రయత్నం 

సఫలీకృతమైంది. నాటకం అయిన తరువాత చెప్పుదెబ్బతిన్న ఆ యువకుడు 
విద్యాసాగర్‌జీ పాదాలు తాకి నమస్కరించాడు. ఎంతో వినయంతో అతడు 
చెప్పాడు - “నా నటనకు మీరు కొట్టిన చెప్పుదెబ్బకంటె మించిన పొగడ్త మరొకటి 
లభించటం అసాధ్యం. మీ వంటి ధీర గంభీర పురుషులుకూడా నీల్‌ చేసిన 
అత్యాచారాల అభినయాన్ని చూసి ఇంతగా చలించిపోయారు. కనుక మా 
ఉద్రేశ్యం నెరవెరినట్లె! 


ఆ చెప్పుదెబ్బ నీల్‌దొరకే కాదు, అది వాస్తవానికి దేశ దాస్యానికే చెప్పుదెబ్బ. 





41 





లాయర్‌ పూర్‌ (ఇప్పుడు పాకిస్తాన్‌లో) కాటన్‌ మిల్స్‌ ముఖద్వారం వద్ద ఒక 
సన్నని |ప్రొఢవ్యక్తి వచ్చి నిలుచున్నాడు. లోపల పనిమనిషి ఊడుస్తున్నాడు. ఈ 
వ్యక్తి బహుశా లోపలికిరాబోతున్నాడని సేవకుడు అనుకున్నాడు. ఇతడు ఎవరో 
తెలియదు. గట్టిగా అడిగాడు - “భలే మనిషివయ్యా, ఎక్కడికి నెట్టుకుని 
_ వస్తున్నావు?” 'కనిపించటంలేదా, ఊడుస్తున్నాను' ఆ (ప్రాఢవ్యక్తి వెనుకకు తిరిగి 
వెళ్ళిపోయాడు. మిల్హు యజమాని ఆరొజున పరీక్షించడానికి వస్తున్నాడు. 

కొంచెంసేపటికి హడావిడి మొదలైంది. “లాలాజీ వచ్చారు, లాలాజీ వచ్చారు! 
అనేమాట వినిపించింది. సేట్‌జీ ఓ తెల్లచొక్కా, పైజమా ధరించి వున్నారు. 

పనిమనిషి కూడా చూద్దామని ఆసక్తితో బయటికి వచ్చారు. లాలాజీని 
చూడగానే అతని కాళ్ళకింద భూమి కదలిపోయింది. లాలాజీ ఎవరో కాదు 
ఇందాక తాను మిల్హుదాగరం నుండి బయటకు వెల్తగొట్టైన పెద్దమనిషే. అతడు 
గజాగజా వణికి పోతున్నాడు. తన ఉద్యోగం ఊడిపోవడం ఖాయం అని 
అనుకుంటున్నాడు. లాలాజీ కూడా అతనివైపు చూశారు. మందహాసం చేశారు. 
అతడు లాలాజీ పాదలకు (మొక్కి క్షమించమని ్రార్దించటానికి గబగబా 
ముందుకు అడుగువేశాడు. లాలాజీ అతని మనషితిని గమనించారు. ఆ 
పనివాడిని ఆయన కౌగిలించుకుని ఇలా అన్నాడు - “నీమీద నాకు కోపం లేదు. 

నేను సంతోషిస్తున్నాను. నీవు నీ కర్తవ్యాన్ని పాలించావు' 


_ మరొక యజమాని లేక అధికారి అయితే ఆ పనివాణ్ణి ఇంటికి పొమ్మని 


చెప్పవారు. కాని తన విధిని తాను నిర్వర్తిస్తున్న ఆ పనిమనిషిని లాలాజీ 
ఆదరించారు. 





52 


న్‌ 






పరణ ట్‌పాలు 





ఆ న జయమాని ని లాల్యాశ్రీరాం. ము భారతదేశ వాం 
రంగంలో (ప్రఖ్యాతికెక్కినవాడు. మానవత్వానికి (ప్రతీకగా పేరుగాంచినవాడు. = 





bd 


ఆయన మెట్రిక్‌ ప్యాసు అయిన తరువాత ఇరవై అయిదు రూ. నెలజీతం మీద. 


తన జీవితాన్ని (ప్రారంభించాడు. 80 ఏండ్ల వయస్సు వచ్చేసరికి 58 కోట్ల. 
రూపాయల మూలధనం కల పరిశ్రమల కూటమికి యజమాని అయినాడు. 
ఎంతో నిపుణుడయిన సంచాలకుడిగా వున్నాడు. వసు wee ల. మొదలైన ఎన్నో 
పరిశ్రమలు ఆయన దేశంలో. ప్రారంభించారు. (శ్రద్ద, పట్టుదల, సాహసం 
కారణంగా లాల, శ్రీరాం ఉజ్బులమైన భవిష్యత్తు నిర్మించుకున్నాడు. ఒక మంచ 


వ్యక్తిగా జీవించాడు. కర్తవ్య పరాయణులైన వ్యక్తులను ఆదరించారు. 





_ రాజైన అశ్వఘోషుడు వైరాగ్యాన్ని అవలంబించి భగవత్‌ సాక్షాత్కారం 
పాందేందుకు దేశదేశాలు పరిభ్రమిస స్తున్నాడు. తీర్ణయా|త్రల వల్లకాని, దైవ. 
దర్శనాల వల్లకాని ఆయనకు శాంతి లభించలేదు. ఆయన భగవత్‌ కథాశ్రవణం 
చేశాడు. దాని వల్లకూడా లాభంలేక వి పోయింది. సాధనలో మనస్సు నిలవడం 


లేదు. 


పాటలు పాడుకుంటూ వున్నాడు. ప్రశాంతంగా సౌమ్యంగా వున్నాడు. 
అశ్వఘోషుడు అక్కడే కూర్చుంచి పోయాడు. ఆ రైతుకి అంతటి తృప్తి 


ఎలా లభించిందని అడిగాడు. తనకు కూడ అట్టి సంతృప్తి ఎలా 
లభిస్తుందోచెప్పమన్నాడు. ఆ రైతు అన్ని సంగతులు విన్నాడు. రాజులోని 


53 


యాత్రలుచేస్తూ చేస్తూ ఆయన ఒక రైతు పాలంలోని కళ్ళం వద్దకు 
వెళ్ళాడు. ఆ రైతు చాలా ప్రసన్నంగా వున్నాడు. సంతృప్తితో వున్నాడు. హాయిగా. 





బా 






YE 
i యము, 


2 


(ధరణ టపాలు 


k 4 mS 





rr గ్రహించాడు. రతు ఆ రాజును ఒక మం కూర్చుండ 
బెట్టాడు. తన కోసం వండుకున్న అన్నం తెచ్చి వడ్డించాడు. ఇద్దరూ అన్నాన్ని 
_ సగం సగం పంచుకుని భుజించారు. కడుపు నిండిపోయింది. ఇద్దరూ గుర్రుపెట్టి 
_ని(దించారు. ఇద్దరూ ఒకసారి మేల్కొన్నారు. రైతు అపుడు అడగాడు - “మీకు 
ఇక్కడ ఎలా వుంది?” రాజు సంతోషంగా చెప్పాడు - చాలా బావుంది. ఈ 
రోజున తిన్న అన్నం ఎంతో బావుంది. దానిరుచి ఇంత అని వర్ణించలేను. ఇంత 
_ రుచికరమైన భోజనం జీవితంలో నేను ఎప్పుడూ చేయలేదు. రైతు చెప్పాడు - 
“కష్టపడి సంపాదించాలి. అందరూ కలిసి పంచుకుని తినాలి. అప్పుడు శాంతి 
లభిస్తుంది. జ్ఞానులు, విరాగులు కోరుకునే శాంతి అదే” 

రాజుకి జ్ఞాననేత్రం తెరచుకుంది. ఆ రోజునుండి అదేవిధంగా 
_ జీవించసాగాడు. 





... పరమపూజనీయ (శ్రీ గురూజీ సంఘకార్యాన్ని దేశమంతటిలో విస్తరింప 
చేశారు. రైలు పెట్టయే వారికి ఇల్లు అయింది. ఒకసారి వారు కమ్యూనిస్టుల 
కంచుకోట అయిన కేరళ ప్రాంతానికి వెళ్ళారు.. అక్కడ సంఘ కార్యానికి 
తీవ్రమైన వ్యతిరేకత వుంది. _ బహిరంగవేదికపైన (శ్రీ గురూజీ 
_స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగించేందుకు లేచి నిల్చున్నారు. ఇంతలో 
వెనుక వైపున ఏదో గందరగోళం జరిగింది. రక్షణకై నియోగింపబడిన 
స్వయంసేవకులు అప్రమత్తులై తమతమ స్థానాల్లో నిల్చుని వున్నారు. గురూజీ 
వారి అందరిని కూరో వలసిందిగా నిర్దేశించారు. 


54 





"బౌద్దిక్‌ మె మొదలైంది. . కొద్దిసే: సేపు అయిన తరువాత క కోసురాయి ఒకటి ర 
(శ్రీగురూబీ తలపై తగిలింది. తల నుండి రక్తం కారసాగింది. తలకు తగిలిన 
దెబ్బను లెక్కపెట్టుకుండా (శ్రిగురూజీ తమ ఉపన్యాసాన్ని కొనసాగించారు. వారి 
వాక్కులో అదే (క్రమం, అదే ఓజస్సు, అదే శబ్ద విన్యాసం. వారు మధ్యలో 
చెప్పారు - “నేను నా జీవితాన్ని ఈ రాష్ట్రదేవతకు సమర్పించాను. నా 
దేశీయులకు నా రక్త తర్చణతో తృప్తి కలిగితే అందుకు నేను సిద్దంగా వున్నాను. నా 
రకాన్ని సంతోషంగా సమర్పిస్తాను * ఇలా చెపుతూ వారు తమ రెండు చేతులు 
ముందుకు జాపారు. సభాస్టలం అంతటిలో నిశ్శబ్దం తాండవించింది. 

అక్కడ కూర్చుని వున్న జనులకు తమ ముందర సాక్షాత్‌గా బుద్దుడు, 
ఏసుక్రీస్తు, గాంధీజీ దర్శనం ఇచ్చారు. అటు పిమ్మట కొద్ది కాలానికే రాళ్ళు 
విసరిన వారిలో అనేకులు సంఘ స్వయంసేవకులు అయినారు. వారిలో కొందరు 

సంఘప్రచారకులుగాకూడావచ్చారు.. ౨. 

గురూజీ ప్రదర్శించిన సాహసం, ధ్యేయ సమర్చితమైన వ వారి జీవితం, ఖే 

ఇట్టే సరితామాన్న కలుగబిసాయి. 





అఫ్ట్రల్‌ ఖాన్‌ తుల్జాపూర్‌లోని భవానీమాత విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. 
ఛ(త్రపతి శివాజీకి ఈ సమాచారం అందింది. ఆయన ఎంతగానో మనోవ్యధకు . 
గురిఅయినాడు. ఆయనకిది చాలా అవమానకరమైన విషయం. అఫ్టుల్‌ఫాన్‌ 
మణికేశ్వర్‌, పండరీపుర్‌, మహాదేవ పర్వతం - వీనిని కూడా జయించాడు. కుల 
పురోహితులను దారుణంగా బాంసంచాడు. 





వ్‌5్‌ 





జ్‌ దవాలు' స్త | 








pry పరిస్టితి విషమిసోంది. శివాజీ సేనాధిపతులు భయభీతులై 
పోయారు సైన్యంలో నిరాశ ఆవరించింది. శివాజీకి కూడా మనస్సు 
విచారగ్రస్టమైపోయింది. ఒకనాటి రాత్రి ఆయనకు స్వప్నంలో భవానీమాత 
దర్శనమిచ్చి ఆశిర్వదించింది. శివాజీని బుజ్జగిస్తూ ఆమె చెప్పింది - “వత్సా! 
భయపడవద్దు. లే, యుద్దంచేయి. విజయం నీదే. నేను ని వెంట వున్నాను! 


విచార వదనంలో మరల ఆశారేఖలు కనిపించాయి. చైతన్యం కలిగింది. 
మర్నాడు ఉదయం శివాజీ తన స్వప్న వృత్తాంతాన్ని అనుచరులతో చెప్పాడు. 
మళ్ళీ ఒకసారి అందరికీ స్ఫూర్తి కలిగింది. భవానీ మాత ఆశీస్సుల వలన 
మరాఠా సైనికులు తిరిగి ఆత్మ విశ్వాసాన్ని పొందారు. అఫ్టుల్‌ఖాన్‌పై 
దాడిచేసేందుకు పథకాలు వేయసాగారు. 

శివాజీ తెలివితేటలతో యుక్తిగా కార్యాన్ని సాధించాడు. ఆయన తన దూత 
అయిన పంతాజీ గోపీనాధ్‌ను కృష్ణాజీ భాస్కర్‌తోపాటు అఫ్టుల్‌ఖాన్‌ శిబిరానికి 
పంపాడు. శివాజీ, అఫ్టల్‌ఖాన్‌ల సమావేశం న్నిర్ణయింప బడింది. ఇరువైపులా 
ఎవరూ నమ్మకద్రోహం చేయకూడదని ప్రమాణాలు చేసారు. ఇదంతా పైకి 
నటన. ఇరువురి మనస్సులలోనూ వేరే ఆలోచనలు ఉన్నాయి. భవానీమాతకు 
అర్చనలు గావించి శివాజీ తన లక్ష్యం వైపు ముందుకుసాగాడు. సమావేశ స్థలానికి 
కొద్ది దూరంలో శివాజీ ఆగిపోయాడు. ఆయన అఫ్ట్రల్‌ఖాన్‌ను 
కలుసుకునేందుకు తన చివరి షరతు చెప్పి పంపాడు. - “సైయద్‌ బందాను 
సమావేశ స్టలం నుండి తొలగిపామ్మని చెప్పండి? కలయికకై Cee ఉన్న 
ఆఫ్టుల్‌భాన్‌ ఈ షరతుకు అంగీకరించాడు. 


శివాజీ షామియానాలోకి (ప్రవేశించాడు. శివాజీ రావటం చూసి సి అఫ్టుల్‌ఫాన్‌ 
తన గద్దెను వీడి కొన్ని అడుగులు ముందుకు వచ్చాడు? అతడు శివాజీని 





56 


ఎదర దీపాలు 


లీ 
౧ 
కళలూ 





నడుముపై ఉన్న పొడుగాటి ఛురకత్తిని లాగి శివాజీని పొడిచాడు. శివాజీ కవచం 


ఆయనను రక్షించింది. శివాజీ (ప్రమాదాన్ని గుర్తించాడు. ఆయన ఎడమ చేతిని. 
అత్యంత చాకచక్యంగా త్రిప్పాడు. చెతి వ్రేళ్ళకు ధరించిన పులిగోళ్ళతో గ్రుచ్చి. 


అఫ్ట్రల్‌ఖాన్‌ పొట్టచిల్బివేశాడు. కనురెప్పు పాటుకాలంలో కథ పూర్తి అయింది. 
నలువైపులా అల్హకల్లోలం చెలరేగింది. శివాజీ పైకి నలుదిశలనుండి దాడి 


జరిగింది. శివాజీ సైనికులు కూడా - “హరహరమహదేవ' అని ఆకాశం 


చిల్లులుపడేలా నినాదాలు చేసుకుంటూ ఒకసారిగా పైకి పొంగి వచ్చారు. 


శివాజీ వెంటనే తన అంగరత్షకులతో పాటు కొండలను దాటుకుంటూ 


(ప్రతాప దుర్గంలోకి సురక్షితంగా (ప్రవేశించాడు. ఈ యుద్దంలో హిందూ రక్షక 


వీరుడు, సాహస పరాక్రమోపేతుడు, శక్తి సంపన్నుడు అయిన శివాజీకి విజయం 


లభించింది. అఫ్టల్‌ఖాన్‌ తెచ్చిన ఫిరంగులు, ఆయుధసామాగి, డేరాలు, 
దుస్తులు, డబ్బు, పశువులు, 65 ఏనుగులు, 4000 గు(రాలు, 12 ఒంటెలు, 


20009 గుడ్డల మూటలు, సుమారు 10,000 రూ. ల విలువ గల ఆభరణాలు 


ఇవన్నీ శివాజీ హస్తగతమైనాయి. 
ఇట్టి అసమాన వీరుడు శివాజీ. 





(శిరామచం(ద్రుడు శబరిని కలుసుకునేందుకు వెళ్ళాడు. అపుటి. 
సంఘటన ఇది. (శ్రీరాముడు అడవిలో కూర్చొని వున్నాడు. చుట్టూ 


నలువైపులా పుష్పాలు వికసించి ఉన్నాయి. ఆ పుష్పాలు వాడిపోవు, ఎండిపోవు. 

అవి సదా మధుర సుగంధాన్ని విరజిమ్ముచున్నాయి. (క్రీరామచం[ద్రుడు శబరిని 

అడిగాడు, .. 
3 





ల నకు పులు జాపాడు. ఇరువురూ "కౌగలించుకున్నారు. 
అఫ్టుల్‌ఖాన్‌ తన రెండు చేతులతో శివాజీని వత్తిపట్టాడు. కుడిచేత్తో తన. 








[పరణ దీపాలు 


f= 





- “ఈ పూలమొక్కలు ఎవరు నాటారు?’ శబరి చెప్పంది - “రామా! ఎనికి 
కూడా ఒక కథ ఉంది” (శిరాముడు అడిగాడు - “ఏమిటి ఆ కథ?” శబరి 


చెప్పనారంభించింది - “ఒకసారి ఆశ్రమంలో కట్టలు లేవు. మతంగ మహర్షి 


విచారంలో మునిగిపోయినాడు. ఇంతలో ఆ వృద్ద మహర్షి ఒక్కసారి లేచి 
నిల్భున్నాడు. బుజంపై గొడ్డలి వెసుకొని బయలుదేరాడు. ఆచార్యుడు 
బయలుదేరటం చూసి విద్యార్థులందరూ ఆయనను అనుసరించారు. అందరూ 
అడవిలోకి చొచ్చుకొని వెళ్ళారు. అందరూ ఎండిన కట్టెలు కొట్టారు. మోపులు 
బిగించారు. ఆ మోపులు నెత్తిన పెట్టుకొని ఆ([శ్రమానికి తిరిగి వచ్చారు. అని 
ఎండాకాలపు రోజులు. ఎ(రటే ఎండ కాస్తున్నది. వారికి చెమటలు 
కారిపోతున్నాయి. అందరూ తడిసి ముద్ద అయినారు. వారి శరీరాల నుండి 


చెమట బొట్టు నేలరాలుతున్నాయి. గురువూ, శిష్యులూ అందరూ 


అలసిపోయారు. తరువాతహాయిగా వెంటనే నిద్రపోయారు. మతంగ మహర్షి, 
శిష్యులు ఉదయమే లేచే సరికి మందమందంగా (ప్రత్యూష పవనాలు 
వస్తున్నాయి. ఆ వాయు తరంగాల మీదుగా మైమరపించే సుగంధం రాసాగింది. 
వారందరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు (ప్రశ్నించుకున్నారు. ఈ సువాసన ఎక్కడి 
నుండి వస్తోంది? మతంగ మహర్షి చెప్పాడు - “కట్టెలు తెచ్చేటప్పుడు నిన్న 
ఎక్కడెక్కడ మన స్వేదబిందువులు రాలిపడ్డాయో అక్కడక్కడ అందమైన 


పూలు వికసించాయి” ఓ రామా ఇవి ఆ చెమట నుండి పుట్టిన పూల మొక్కలే'. 


నిస్వార్థంతో కష్టపడి పనిచేస్త దాని ఫలితం తియ్యగా సుగంధభరితంగా 


_ ఉంటుంది. ఇదే కర్మయోగం. ఇదే భక్తి యోగం. (శ్రీకృష్ణభగవానుడు గీతలో 





న. 


చెప్పినది ఇదే. 


58 





భూతల స్వర్గం 


ముద్గల మహర్షికి అంతిమ ఘడియలు సమీపించాయి. స్వర్గలోకం నుండి 
విమానం “తీసుకొని దేవదూతలు వచ్చారు. బయలుదేరే ముందు మహర్షి 
స్వర్గలోక స్టితి గతులను గూర్చి విచారించాడు. ఆయన చెప్పారు. అక్కడ భోగ 
విలాస సాధనాలు అనేకం లభిస్తాయి. అందరూ ఆనందంగా ఉంటారు. ఎవరికి 
కష్టమూ ఉండదు. బాధ లేదు. ఏడుపు లేదు. 

“అక్కడ దారిద్ర పీడితులు ఎవరైనా ఉన్నారాలేరా?' మహర్షి (ప్రశ్నించాడు, 
"సేవ చేయదగిన వారు ఎవరైనా ఉన్నారా?’ దేవదూతలు తలలు అడ్డంగా తిప్పారు 
- “స్వామీ! అక్కడ అన్ని సమృద్దిగా ఉంటాయి. దుఃఖితులు ఎవరూ ఉండరు. 
అందరూ ఆనందంగా ఉంటారు. శఈాస్టితిలో సేవలు గ్రహించేందుకు 
ఎవరుంటారు చెప్పుండి?” మహర్షి భూమిని వదలి స్వర్గానికి రానని చెప్పాడు. 
భూమిపైన దుఃఖితులు ఎందరో వున్నారు. ఆయన మరల భూమి మీద తనను 
పుట్టంచమని అభ్యర్దించాడ. ఇక్కడ దుఃఖభితులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. 
వారిని సేవించాలి. వారి దారిద్ర్యాన్ని తొలగించి వారు సుఖసంపదలతో 
ఉండేలాగా చేయాలి. ఈ భూమిని స్వర్గంగా మార్చాలి. ఆయనకు ఉన్న కోరిక 
ఇది. ఆయన కోరిక ప్రకారమే ఆయనను భూమిపై పై ఉండనిచ్చారు. ఆయన 


భూతలాన్ని స్వర్గం (కింద మార్చాడు. 


స్వామి దయానంద మహర్షి సంఘసంస్కర్తగా ఎన్నో మహత్కొార్యాలు 
చేశారు. విరోధులు కొందరు ఆయన మీద కారాలు మిరియాలు నూరేవారు. 
వాళ్ళు ఒకనాడు తమ కసితీర్చుకునేందుకు అసభ్యమైన ఒక ఊరేగింపు 
బయలుదేరదిశారు. వారు ఒక గాడిద మెడకు ఒక అట్టుతగిలించారు. దానిపై 














59 






షె - 
cy 


హ్‌ ఈ యాల. 


నక దయానంద అని న వ్రాశారు. ఆ గ. ఆ En వం 
నిందిసూ సాగిపోతున్నది. ఈ వార్త ఎవరో స్వామీజీకి చేరవేశారు 
దయానందుడు తన మనస్రిమితాన్ని కోల్పోలేదు. గంభీరము(ద్రను వీడలేదు. 
ఆయన కేవలం ఇంత మాత్రమే అన్నారు - “సోదరా, బౌను నకిలీ వాటికి ష్టి 
దుర్గతే పడుతుంది. నకిలీ దయానందుడిని అపహాస్యం చేయవలసిందే. లగే 
గదా జరుగుతున్నది? తమను పాగడనా, తెగడినా, జన సమూహం రాళ్ళతో 
కొట్టినా, పూలతో పూజించినా మహాపురుషులు తమ స్టిమితాన్ని కోల్ఫోరు 
వారు నిరంతరం ధీరగంభీరులుగా, శాంత స్వరూపులుగా ఉంటారు. స్వాపీ 
దయానంద ఇట్టివారే. 





భక్త కీబర్‌కు అంతిమ సమయం ఏతెంచింది. ఆయన శిష్యులతో అన్నాడు 
= నా చివరి కోరిక ఒకటుంది. మగహర్‌లో నా అంతిమ శ్వాస విడుస్తాను. 
నన్నక్కడికి వెంటనే తీసుకొని వెళ్ళండి” అందరికీ ఆశ్చర్యం వేసింది. మరణ 
సమయంలో ఎవరైనా కాశీకి వెడతారు. కబీర్‌ కాశీ నుండి మగహర్‌ వెళ్ళాలను 
కుంటున్నాడు! కబీర్‌ చెప్పాడు - “కాశీలో మరణించిన పిదప నేను స్వర్గానికి 
వెళ్ళాననుకోండి, అదంతా కాశీమహిమ అంటారు. నేను చేసిన సత్కర్శ్మలకు 
అరధ్ధం లేకుండా పోతుంది. (పజల మనస్సులలో ఉన్న (భాంతిన తొలగించేందుకు 
నేను మగహర్‌లోనే దేహత్యాగం చేయటం మంచిది. (ప్రజలకు ఒక విషయం 
తెలియాలి. కబీరు మగహర్‌లో (ప్రాణత్యాగం చేశాడు. అక్కడ మరణించిన 
వారికి అధోగతి సం|ప్రాప్తమవుతుంది. కాని కబీరు చాలా పవిత్రమైన కార్యాలు 
చేశాడు. అందువల్ల పరమేశ్వరుడు ఆయనకు ఎక్కడ మరణించినా సద్గతినే 
ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని నేను తెలియపరుస్తాను' 





60 


ల య స. 


స్తా. 


అహా 





ప్రపంచమంతా భాంతి వ జయం. గ దుర్గతెకాని, "సద్గతికాని వ మరణించిన 
స్థలాన్ని బట్ట ఉండదు. కర్తవ్య పథంలో నడుసూ చేసిన సత్కర్మల పైన 
ఆధారపడి ఉంటుంది. 


వికృతి, స 


ఒక మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. అతడు పేరుగాంచిన 
చిత్రకారుడుకూడా. అతనికి ఒక పర్యాయం ఒక కోరిక కలిగింది. మమతా 
రహితుడు, (క్రురుడు, నేరస్థుడు అయిన ఒక వ్యక్తి చిత్రాన్ని గీయాలి. దానిని 
చూడగానే ఒడలు గగుర్చొడవాలి. భయంతో కేకపెట్టాలి. ఇందుకోసం అతడు 
బైలు లోనికి వెళ్ళాడు. అక్కడ ఉన్న నేరస్తులలో నుండి ఒక భయంకరమైన 
హంతకుల్లి ఎన్నుకొన్నాడు. అతడి చిత్రాన్ని వేయటం మొదలుపెట్టాడు. 
ఎందుకోగాని అతని ఆకారాన్ని చూస్తుంటే అదివరకే పరిచయం ఉన్నవాడిలాగా 
కనిపించాడు. ఉండబట్టలేక అడిగేశాడు - “ఏమయ్యా, నిన్ను పూర్వం 





ఎక్కడైనా చూశానా?' ఆనేరస్టుడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చి(త్రకారుడు 


అడిగాడు - “అదేమిటి, ఏడుస్తావెందుకు?' ఈ (ప్రశ్న అడిగి నీ గుండెలోపలి 
గాయాన్ని దేన్ని అయినా శకెలికానా?? ఆ వ్యక్తి చెప్పాడు - “ఇరవై ఎండ్ల క్రితం 
కూడా మీరు నా చిత్రాన్ని గీశారు. ప్రపంచంలో అత్యంత సరళస్వభావుడు, 
అమాయకుడు అయిన బాలుడి చిత్రం అది. ఆనాడు నా మొహంలో 
మానవత్వపు మాధుర్యం తొంగిచూస్తుండేది. ఇప్పుడు ఇరవై ఏళ్ళ అనంతరం 
నేను చేసిన ఘోరకృత్యాలు నన్నీ దుర్గతికి తెచ్చాయి. నా ముఖాకృతి (క్రూరంగా 
మారిపోయింది. ముఖం అయితే అదే. కాని ఇప్పుడు ఇది కురూపిగా, కఠోరంగా 
తయారయింది. ఇప్పుడు మీరే చెప్పండి. నేను ఏడవక మరేం చేయాలి?' 





61 





 (వేరణ టీపాలు | 


oy 





కన 


రెండు రకాలైన చిత్రాలు దునిషిలోపలే. pe తన వికృత 
రూపాొందించుకోవాలా లేక సుకృతిని రూపాందించుకొవాలి అది మనిషిపై 
ఆధారపడి ఉంది. 





యువకుడైన నెపోలియన్‌ స్కూల్స్‌ చదువుకునే రోజులవి. ఆ రోజుల్లో 
అతడు ఒక ఇంట్ల అద్దికు ఉండేవాడు. ఆ ఇంట్లో గడుసుతనం గల ఒక బాలిక 
ఉంటుండేది. ఆ అమ్మాయి అతనిని రెచ్చగొడుతూ ఉండేది. నెపోలియన్‌ 
ఆమెవైపు కించిత్తు కూడా ఆకర్షితుడు కాలేదు. ఆమెను చూడనట్లు 
ఉండేవాడు. తన చదువులో తాను నిమగ్సుడై ఉండేవాడు. 


పెద్ద అయిన తరువాత ఎన్నొ మెట్టు పైకి ఎక్కి అతడు తన దేశానికి 
సర్వసేనాధిపతి అయినాడు. పదవీ స్వీకారం చేసిన తరువాత పర్యటించి ఒకసారి 
తన బాల్యబుత్రులను పరిచయస్తులను కలుసుకుందావుని ఆయనకు 
అనిపించింది. ఈ సందర్భంగా ఆయన తాను చదువుకునే రోజుల్లో అద్దెకున్న 
ఇంటికి వెళ్ళాడు. ఆయనకు అప్పుటే గడుసుపిల్ల గుర్తుకు వచ్చింది. ఆ 
అమ్మాయి మాత్రం అతనిని మరచిపోయింది. నెపోలియన్‌ ఆ మహిళను 
అడిగాడు - “ఈ ఇంట్లో చాలా సంవత్సరాల (క్రిందట ఒక బల్లవాడు 
చదువుకుంటూ ఉండేవాడు. అతని పేరు అ(డ్రసు, నివాసం నీకేమైనా గుర్తు 
ఉన్నాయా?’ మహిెళతెలియదని చెప్పింది. అయితే మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంది? 
ఆ అవును, ఒక బాలుడి సంగతి కొంచెం గుర్తువసోంది. అతను ఎప్పుడూ 
పుస్తకాల్లో తలదూర్చి ఉండేవాడు. ఎవరితో తలెత్తి మాట్లాడేవాడు కాదు. చాలా 
శుష్కమైన స్వభావం అతనిది నెపోలియన్‌ తనను తాను 
కుటు soll - “ఆ శుష్క స్వభావం గల బాలం నేనే. అ 
62 














సమయంలో నేను చంచలమైన మనస్సుతో అటు ఇటూ తిరిగి ఉంటే ఈనాడు 
దేశానికి సర్వశనాధిపతిని అయి haa కాదు? ఆత్మని(గ్రహానికి 


సద్య hay 


సంబంధింబన ఎంచి చక్కణ 





ఒకసారి ఒక ఏలేఖరి (ప్రసిద్ద శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిసన్‌ను ఇలా 
అడిగాడు - “మిరు కనుగొన్న విషయాలన్నీ ఆకస్మికంగా కనుగొన్న అంశాలా లేక 
ఎదయినా ఉన్నతమైన (పీరణకు ఫలితంగా స్ఫురించాయా? రాత్రిపూట 
'ప్రక్కమిద పడుకొన్న సమయంలో మీరు వీనిని గురించే ఆలోచిస్తారా?” “లేదు 
మిత్రమా! గ్రామ్‌ఫోను మినహాయిస్తే నేను దేనినీ ఆకస్మికంగా కనుగొన లేదు. 

నను కనుగి"న్న విష షయాలన్నీ ద్నీర్సకాల నిరంతర ప్రయత్న ఫలితాలే. నేను 
మొదట ' ఏది ఎక్కువ. ప్రయోజవంతమయిన = అంశమో నిర్దారణ 
చేసుకొనేవాడిని. పిమ్మట. ప్రాణంమీద కూడా. ఆశ వదలిపె పెట్టి దాని 
వెంటపడేవాడిని. నేను చేప పట్టిన పని ఎల్లప్పుడూ నా మనస్సులో మెదలుతూ 
వుండేది. అది నెరవేరనంతవరకూ నాకు మనశ్శాంతి ఉండేదికాదు? = 

ఒక వ్యక్తి తన సర్వశక్తులనూ కూడగట్టుకొని మవస్సునేకాగ్రం చేసి సి పనిచేస్తే 
అతనికి విజయం తపక లభిస్తుంది. Er 


విద్య, వివేకం రెండూ ఉంటే అతడు సఫలీకృతుడు కాక తప్పదు. 





63 





సత్యాగ్రహోద్యమం అత్యంత తవ్రరూపాన్ని ధరించింది. ఆంగ్రైయ 
ప్రభుత్వానికి గాంధీజీ చెపట్టిన ఆ ఉద్యమం గొప్ప సమస్య అయికూర్చుంది. ఒక 
_ ఆర్జోయ అధికారి కోధావేశంతో ఇలా అన్నాడు - “నాకు గాంధీజీ కనుక కనిపిస్తే 
ఆయనను కాల్చి చంపెస్తానుు గాంధీజీకి ఈ వార్త చేరింది. ఆయన 

మర్నాడుదయమే బయలుదేరి ఆ ఆర్లోయ అధికారి బంగళాకు ఒంటరిగా 
వెళ్ళారు. ఆ సమయంలో ఆ అధికారి ని(ద్రిస్తున్నాడు. లేచిన తరువాత 
కలుసుకున్నారు. 


“నేను గాందీని. మీరు నన్ను చంపుతానని (ప్రతిజ్ఞచేశారని తెలిసింది. నేను 
మీ వద్దకు అందుకోసమే వచ్చాను. మీరు చేయదల్చ్బుకున్న పని సులభంగా 
చేయవచ్చు” గాంధీజీ చెప్తున ఈ మాటలు విని ఆ ఆంగ్రేయుడు నిలువునా 
| నీరుకారిపోయాడు. అతన హృదయంలో మార్పు వచ్చింది. చంపటం, అలా 
ఉంచి అటు తరువాత అతడాయనకు పరమభక్తుడుగా మారిపోయాడు. 
_ గాంధీజీ అంతటి నిర్భయులు. 

ఒకరోజున వినోబాభావే దగ్గరకు కొంతమంది కాలేజీ విద్యార్థులు వచ్చారు. 
_ వినోబాజీ వారందరికీ ఒక కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపి ఇచ్చి ఇలా 
అన్నారు - “ఈ కాగితం మీద భారతదేశపు చిత్రపటం ఉంది. ఈ 
_ ముక్కలన్నింటిని కలిపి మళ్ళీ భారతదేశపు పటాన్ని తయారుచేయండి! 
_ ఎద్యార్జులు చాలాసేపటిదాకా తలలు (బద్దలు కొట్టుకున్నారు. ఆ ముక్కలతో 











వీ జ్య 
గస 
లో 


ie పరణ దీపాలు క (రా 






font 





[m=] 


a 





భారతదేశపు పటాన్ని త తయారు చేయలేకపోయారు. కనే జః sr యువకుడు 
కూర్చుని ఇది గమనిస్తున్నాడు. సాహసించి అతను వినోబాజీ దగ్గరకు వచ్చి ఇలా 
చెప్పాడు - మీరు అనుమతిస్తే ఈ ముక్కలను కలిపి చూపిస్తాను” వినోబాజీ 
అనుమతిని పొంది కొంచెంసేపటిలోనే ఆయువకుడు ముక్కల్ని కలిపి 
భారతదేశపు పటాన్ని తయారు చేశాడు. వినోబాజీ అడిగారు ' నీవింత శీఘ్రంగా 
ఈ ముక్కలను ఎలా కలఠిపావు?” యువకుడు చెప్పాడు - “ఈ ముక్కలలో 
ఒకవైపున భారతదేశపు పటం ఉంది. రెండోవైపున మనిషి బొమ్మ ఉంది. నేను 
మనిషిని కలిపాను. భారత్‌ దానంతట అదే తయారయింది” ఇది విని వినోబాజీ 
చెప్పారు - “అవును. మనం దేశాన్ని ఐక్యం చేయాలంటే ముందుగా మనుషులను 
ఎకంచేయాలి. మనుషులను కలిపితే దేశం దానంతట అదే ఒకటి అవుతుంది 





ఒక గొప్ప ఇంటి పిల్లలు తమ తల్లి కోసం ఎదురుచూస్తున్నారు. మన కోసం 
అమ్మ ఆట వస్తువులు తెస్తుంది అని ఒకరన్నారు. “మనకోసం కొత్తగుడ్డలు 
తెస్తుంది” అని ఇంకొకరు అన్నారు. అంతలోనే అమ్మ ఇంట్లోకి వచ్చింది. గదిలో 
కూర్చున్న పిల్లలు తల్లి తెచ్చిన అథ వ వపు వారు 
తమకు ఇష్టమైన వస్తువులకోసం అన్వేషిస్తున్నారు. 

ఓహో, ఇదేమిటి? అందులో వారికి కావలసిన వేమీ కనిపించలేదు. 
వంతులవారీగా అందరూ (ప్రశ్నల E కురిఎంచారు. 'అమ్మా! మౌ కోసం 
మిఠాయి తీసికొని రాలేదా?” 

“తెచ్చాను తానా. "కౌ: ' మాట పూర్తి చేయనేలేదు, ఇంతలో 
ఆటవస్తువులు కావాలనుకున్న పిల్లవాడు అడిగాడు, “నా ఆటవస్తువులు _ 
ఏమయినాయి?” “ఆటవస్తువులు కూడా తెచ్చాను నాన్నా!” 


63 








(పరణ టపాలు 


గుడ్డల గురించి అడగారు. “గుడ్డలు కూడా తెచాోను' కాన 
తన మాట పూర్తి చేసింది. ఆమె మాటలు ఆ ముగ్గురు నలుగురు పి 
అడిగే (ప్రశ్నల వర్షంలో కలిసిపోయాయి. అందరూ ఒకే గొంతుతో bia రు. 
'అమ్మా! తెస్తే అవి అన్నీ ఏమయిపోయినాయి? ౪ సం ఎలో ఒక వస్తువు కూడా 
లేదు కదా మరి? అమా a Wes మమ్మ a అజుం బప్పుమణ అంటుంటావు, 
ఇప్పుడు నీవే అబద్దం చెబుతున్నావు “అబద్దం చెప్ప టంలేదు నాన న్నా. నేను చెప్పేది 
నిజమె. నెను మీ కష్టమయిన వస్తువులన్న తెచ్చాను. కాసి (తవల్‌ చాలా మంది 
తమ్ముళ్ళు కనిపించారు. వారందరికీ ఈ వస్తువులు పంచి ఇవ్వవలసి వచ్చింది 
అమ్మ ౨వరించి చెప్పున ఏరో టులు బిల ఎల్లలు అర్హంచేసుకున్నారు. 


రోడ్డుమీద పడివున్న అనాధలకు నిస్సహాయులకు ఆ వస్తువులన్నీ ఇచ్చివేసింది 


సాహిత్వరంగంలో సు (ప్రసిద్ద 
హృదయంలో తన 


పండేవి. సేవ 





















ఆమె వివేకవతి అయిన ఒక మహిళ - హిందీ 
కవయిత్రి, (శ్రీమతి సుభద్రాకుమూరి చౌహాన్‌. ఆ 
దేశంపట్ల , దేశనాయకుల పట్టు అపారమయిన మమతానురాగాలు. 
(ప్రేమ, కరుణ, సహృదయత అనే గుణాలకు ఆ 

















భగవంతుడ అస్తిత్వాన్ని గురించి సంశయిస్తున్న తరుణంలో నరేంద్రుడు 
దక్షిణశ్వరం వెళ్ళాడు. అక్కడకు వెడుతూనే రామకృష్ణ పరమహంసను ఒక 
ఎచిత్రమయిన (ప్రశ్న అడిగాడు - “స్వామి , మీరు ఎప్పుడయినా మీ కళ్ళతో 
స్వయంగా దేవుణ్ణి చూశారా?” పరమహంస ఠపీమని సమాధానం చెప్పారు - 


“చూశాను. నిన్ను ఏవిధంగా చూస్తున్నానో సరిగ్గా అదే విధంగా చూశాను . 











66 








పోక 
టే ౬ 






(రణ టీపాలు 





కూడా మీరు దేవుణ్ణి చూపిస్తారా?” నరేంద్రుడు రె రెండవ న 
అడిగాడు. 
'తప్పక , ఇప్పుడే ఇక్కడే చూపించగలను? పరమహంస జవాబుచెప్పాడు. 
నరేంద్రుడు ఇట్టి మాటలు వినడం ఇదే (ప్రప్రథమం. అంతే. ఆక్షణంలోనే 


అతనికి అనిపించింది. తాను నిలుచున్నది రామకృష్ణ పరమహంస సమక్షంలో 
కాదు. సాక్షాత్తు భగవంతుడి సమక్షంలో నని. 





తన పర్యటనలో ఒక పర్యాయం బుద్దభగవానునికి దప్పిక వేసింది. ఆయన 
తన (బయశిష్యుడయిన ఆనందుని పిలిచి చెప్పాడు - “ఆనందా! దప్పిక 
వేస్తున్నది. నదికి వెళ్ళి నిరు తీసికొనిరా.” . 

ఆనందుడు నిటి పాత్రతో వెంటనే నదికి బయలుదేరాడు. 
అదేసమయంలో కొన్ని ఎద్దు బండ్లు నదిని దాటుతున్నాయి. నది అంతలోతు 
లేదు. ఎద్దుబండ్లు నదిని దాటాయి. నీరంతా మురికి మురికిఅయిపోయింది. 
ఆనందుడు నిళ్ళు తీసుకొని రాకుండా తిరిగి వచ్చాడు. తథాగతుడు అడిగాడు - 
“ఏమిటీ? ఏమయింది?” ఆనందుడు జవాబుచెప్పాడు - “భగవన్‌! ఎద్దుబండ్ల 
చక్రాలు బాగా మట్టికొట్టుక్‌ని ఉన్నాయి. నదిలో నీరు తక్కువగా ఉంది. వాటి 
మట్టి నిళ్ళలో కలిసింది. నీరంతా మురికి అయిపోయింది” తథాగతుడు 
మందహాసం చెసి ఇలా అన్నాడు - “శిష్యా మట్టివలన నీరు కలుషితమైపోదు. 
మట్టు టల శు(భపరుస్తుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళు. నిటిని తీసికొనిరా” 
ఆనందుడు మళ్ళీ నదికి వెళ్ళాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. తథాగతుడు 
చెప్పంది నిజమే. నీరంతా శు(భంగా ఉంది. మట్టి అంతా నీటి అడుగుభాగానికి 


67 


1 i wea Gay, iii: శ 





(వరణ టపాలు 















చేరుకుంది. ఆనందుడు తన న పాత్రతో నిటిని ని ంపాడు. తధాగతుని వద్దకు 
వచ్చాడు. బుద్దదేవుడు నిరు(త్రాగాడు. తాగిన ఎదప ఇలా చెబ్పాడు - 'ఆనందా! 
వాస్తవానికి మట్టి తెలియకుండానే మనకు ఎన్నో pe ఏలను (ప్రసాదిస్తుంది. 
మట్టిలో ధైర్యం, వినమ్రత, పరోపకారం అనే గుణాలు అంతులేకుండా 
ఉన్నాయి. సర్వపరిమితులకూ అతితంగా ఈ మట్టి మానవమాత్రులకూ, ఈ 
సృష్టిలోని సమస్తకోటికీ అనేక వస్తువులను (ప్రసాదిస్తోంది'. 

జీవితంలో ఉపయోగించే ఈ మాటలు బుద్ల భు! గవానుని నోటి నుండి 
వెలువడిన పిమ్మట ఆనందుడు అర్టంచేసుకున్నాడు. 
అద్వితియం. 





ర్ట 





దానిని పరిమితులలో బందించటం సాధ్యంకాదు 





'మహాశయా! ఈ గడియారం నేను తయారు చేశాను. దీనిని తీసికొని 
వెళ్ళండి. ఏడు సంవత్సరాల తరువాత తిరిగి రండి. దీనిలో అయిదు నిమిషాలు 
తేడా వచ్చినప్పటికీ దాని ధర తిరిగి ఇస్తాను ఇలా చెబుతూ గ్రాహం ఒక 
కొనుగోలు దారునికి గడియారం అమ్మాడు. ఎడేండ్ల తరువాత ఆ వ్యక్త 
భారతదేశం నుండి తిరిగి వచ్చి ఇలా అన్నాడు - “అయ్యా ఇదిగో మీ 
గడియారం. దీనిని తిరిగి ఇవ్వటానికి వచ్చాను'గ్రాహం తన షరతును 
గుర్తుచేసుకుంటూ అడిగాడు, “చెప్పండి, గడయారం ఎలాఉంది?! 


 ఏడేండ్లలో గడియారంలో ఐదు నిమిషాలు తేడా వచ్చింది అని ఆ 
కొనుగోలుదారుడు చెప్పాడు. గ్రాహం అన్నాడు - “మంచిది. మీకు దాని ధర 
తిరిగి ఇస్తాను' కొనుగోలుదారుడు చెప్పాడు - “అయితే గడియారం మీకుతిరిగి 


68 


(పరణ ఉవాలు 





గ్‌ పదింతల ధర ఏర మీరిచ్చినా సరే? “కాని నేనిచ్చిన మ మాట దక్యాకోకండా 
ఎలా ఉండగలను”, అని చెప్పి గ్రాహం గడియారాన్ని వెనుకకు తీసుకొన్నాడు. 
ధర తిరిగి ఇచ్చాడు. తిరిగి గడియారాలు బాగు చేసుకోవటంలో 
నిమగ్నమైనాడు. గ్రాహం అనే ఈ వ్యక్తి ఒక గడియారాన్ని తయారుచేసి 
గ్రిన్‌విచ్‌లో రెండువందల సంవత్సరాలక్రిందట పెట్టాడు. ఆ గడియారం 
ఇప్పటికీ సరియైన సమయం చూపిస్తోంది. 


ధృఢ (ప్రతిజ్ఞకు, ధృఢ సంకల్పానికీ గ్రాహం ఒక చక్కని దృష్టాంతం. 





బెంజమన్‌ యొక్క పుస్తకాల దుకాణం ఎదుట ఆ వ్యక్తి చాలాసేపటి నుండి 
అటూ ఇటూ తిరుగుతున్నాడు. చివరకు వచ్చి - “ఈ పుస్తకం pO ఎంత?” అని 
అడిగాడు. అక్కడున్న గుమాస్తా “ఒక డాలరు,” అని సమాధానం చెప్పాడు. “ఒక 
డాలరా? ఇంతకంటె తక్కువ ధరకు ఇవ్వరా?” “లేదు? 


కొనుగోలుదారుడు కొంతసేపు ఆలోచించుకున్నాడు. గుమానాను 
అడిగాడు, “మిష్టర్‌ బెంజిమన్‌ లోపల ఉన్నారా?” “ఉన్నారు. కాని పనిలో మునిగి 
ఉన్నారు? కొనుగోలుదారుడన్నాడు - “వారిని నేను కలుసుకోవాలి షాపు 
యజమానిని పిలిపించారు. కొనుగోలుదారుడన్నాడు “మిష్టర్‌ బెంజిమన్‌, మీరి 

స్తకాన్న ఎంత తక్కువ ధరకు అమ్మగలరు?' “ఒకటింబావు డాలరు” 

“అదేమిటి, ఇప్పుడే మీగుమాస్తా ఒక డాలరు అని చెప్పాడే?” “నిజమే, కాని 
నా పని వదలిపెట్టి రావటం వల్ల నా సమయం కూడా కొంత ఖర్చు అయింది 
కదా' కొనుగోలుదారుడు అళ్ళీర్య చకితుడై పోయాడు. సంభాషణం 
ముగిద్దామనే ఉద్దేశ్యంతో అతను చివరి పర్యాయం అడిగాడు - “చివరిసారిగా 





69 









చెప్పుట దీన్ని ఎం ఎంత త తక్కువ వె వెలకు కు ఇవ్వగలరు? త్‌సుకుంచాను 
“ఒకటిన్నర డాలరు! 


“ఒకటిన్నర డాలర్థా' ఇప్పుడేకదా మీరు ఒకటింబావు డాలరు అన్నారు?! 
“అవును, ఆ దర నేను ఆ సమయంలోచెప్పాను. ఇప్పుడు ఒకటిన్నర డాలర్లు 
అవుతుంది. ఇంకా మా సమయాన్ని మీరు వ్యర్దం చేస్తూ పోతే, పుస్తకం వెల 
కూడా పెరుగుతూ పోతుంది'. కొనుగోలు దారుడు డబ్బు ఇచ్చి పుస్తకం 
తీసికొని వెళ్ళిఫోయాడు. 


సమయాన్ని డబ్బుగా విద్యగా మార్ఫుకునె ఆ షాపుయజమాని నుండి 
మనం పాఠం నేర్చుకోవాలి. 





యూనాన్‌ దేశానికి సంబంధించిన ఘట్టం ఇది. ఒక బాలుడున్నాడు. అతని 
తల్లిదండ్రులు లోగడే మరణించారు. అతడు అడవిలో కట్టెలు కొట్టేవాడు. 
వాటిని తెచ్చి బజారులో అమ్మి పొట్టుపోసుకునేవాడు. మిగిలిన సమయంలో 


_చదువుకొనేవాడు. ఒకనాటి సంగతి. అతడు అడవిలో కట్టెలు కొట్టుకొని 


అమ్ముకునేందుకు బజారుకు వెడుతున్నాడు. ఆరోజుల్లో గొప్పపండితుడు 
డెమోగ్రైెటస్‌. ఆయన (త్రోవలో కలిశాడు. ఆయన ఆబాలుణ్ణి అడిగాడు - “ఏం 
బాబూ, ఈ మోపు ఎవరు కట్టారు? చూడబోతే మీ అమ్మకట్టి 
ఇచ్చినట్ల్టుంది?' 

నెనే. కట్టాను. నేన అనాథుళ్లి' బాలుడు జవాబుచెప్పాడు. అతని 


సమాధానం విన్న డెమో క్రైటస్‌ అతనిని ఒక్కసారి పరికించి మశళ్రీఅడిగాడు అ 
నీకు భోజనం ఎవరు రు బడుతున్నారు?' 


70 


ringers. 





పొ * ల్లీ 


ఒ్‌రణ గ్‌ టం |  & 


a ' 





న గొ డలిని మాపిసూ  ఆబాలుడు డు చెప్పాడు, క గ్‌ ఆడ్డలే వ. 


ఆత్మవిశ్వాసంతో es ag ఇంకా జత జు తన అడవిలో కట్టలు 
కొట్టుకొని వచ్చి బజారులో అమ్ముతాను. ఆ వచ్చిన దానితో 
పొట్టనింపుకుంటున్నాను' దెమో (క్రై ఎసకు బాలుళ్లో గురించి మరిక్‌ెన్ని 
వివరాలు అడిగి తెలుసుకుందామని ఆసక్తి క కలిగింది. ఆయన మళ్ళీ (ప్రశ్నించాడు. 
'రోజంతా నివేమి చేస్తుంటావు?" నేను చద దువుకుంటున్నాను కూడా. బాగా 
చదువుకొని ఒక రోజున డె నరం అంతటి పండితుడునౌతాను' తాను 
వ. వ్య గ అని. ఆ బాలునికం తెలుసు? 
డెమో(క్రటస్‌కు నవ్వు వచ్చింది. గాంభిర్వం వహించి ఇంకొక (ప్రశ్న అడగాడు. - 
నేను ఈ మోపును విప పృుతాను. మరల నీవు దీనిని బంధించుకోగలవా?' 
దనిని hing కరలేదు. ఇదిగో, నేనే 
విప్తుతాను. Oe 1 బాలుడు వెంటనే మోపు 
విప్పదీసి, మరల బంధించి చూపించాడు. డెమోగైటస్‌కు చాలా సంతోషం 
వేసింది. ఆ బాలుణ్ణి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అతని చదువు, వసతి, 
తిండి మొదలయిన వాటికి అవసరమయిన ఎర్వాట్టు చేశాడు. ఆ బాలుడే 
తరువాత కాలంలో రేఖాగణితంలో చాలా గొప్పపండితుడైనాడు. తెలివిగల ఆ 
బాలుడిపెరు “పైథాగరస్‌! 


















“అయ్యా, షపడి 














ఎప్రవదళ సభ్యులకు తవు కుటుంబాల నుండి సహకారం ఎక్కువ 
లభించలేదు. కాని శంభూనాథుడు తన తల్లిదండ్రులకు ఎకైకసంతానం. తండ్రి 
అతన ఆశయాలను సమర్చించడమేకాదు, అతనికి పూర్తి సహకారం కూడా 
అందించాడు. _విష్ణవదళంలో చేరతానని చెబ్బ నటు అనుమతిని 


71 





మో పాం. 








కోరినప్పుడు ఆ ఆయన ఇలా చెప్పాడు - నీకు నిజంగా సాహసంవుందోో 
ప్రాణాపాయంతో కూడిన ఈ కార్యంలో (పవెళించు. మధ్యలో మనస్సు 
మార్చుకుని కుటుంబాన్ని నవ్వులపాలు చేయవద్దు. బయట అక్కడక్కడ 
దోపిడీ చేసి డబ్బు తెచ్చే బదులు మన ఇంట్లో మూలుగుతున్న డబ్బు 
ముందుతీసుకో. దాన్ని దేశకార్యం కోసం వినియోగించు' ఇలా చెప్పి తండ్రి 
ఇంట్లో వున్న డబ్బుయావత్తు కుమారునికి అప్పగించాడు. 

శంభునాథ తండ్రి ఆశీస్సులు స్వీకరించి ఇంట్లో శవులు తీసుకున్నాడు. 
తరువాత అతనిపై ఎన్నొ నేరాలు మోపబడ్డాయి. విచారణలు జరిగాయి. హై 
"కోర్టు అతనికి ఆజన్మకారాగార వాస శిక్ష విధించింది. జైలులో ఉన్నప్పుడుకూడా 
అతడు ఖైదిలను విస్తవవిరులుగా తయారుచేసేవాడు. ఇంట్లో లభించిన 
సంస్కారాలు శంభునాథను దేశభక్తునిగా తీర్చిదిద్దాయి. చివరిదాకా అతడు 

రాష్ట్రదెవతారాధన చేస్తూనే ఉన్నాడు. 


_ అట్టు సంత్సంస్కారాలు లభించిన యువకులు ధన్యులు కదా! 





1946లో జరిగిన సంఘటన ఇది. బొంబాయి ఓడరేవులో నావికాదళ 
సైనికులు తిరుగుబాటు చేశారు. ఆంగ్రేయ అధికారులు వారిని తుపాకులతో 
నాళ్చిపస్తామని బెదిరించారు. విప్లవ సైనికులు ఈ సవాలుని స్వీకరించి గర్హించారు 
ఈ పున ఆంగ్లేయులను భస్మం చేస్తాము. విప్టవపతాకం ఇంకా ఇంకా "పైకి 
_ఎగురవేస్తాము' పరిస్టితి అత్యంత భయంకరంగా ఉంది. ఏ క్షణంలోనయినా 
(బ్రద్దలుకావచ్చు. అటు (ప్రభుత్వం కూడా ఏమాత్రం చలించలేదు. 
' మొండివైఖరినే అవలంబించింది. 








(క రణ 9 టిపా యు 





కకత టాంలళాభటాలళణుళటునా ల టం. ళళటం ఈ పంతం ళుం లో తళ యాలుకలు HES Dc KTR REHASH ORAS పాలు PEA సోయాను [సమత క టు పనన SASSER RSIS 


రాకని యిళో సో (త్రం ian | MC స్యాం oA ప శే లు 
iw ఓ ( 


Es [ 
wt, జ లీ క ఖీ న్‌ ద్ర న WE ey he) gr yf Mm prt మ్య oe | ర. గ్‌ " fin (0 జ త 
న ల Wl ల! fy Li ద్ని బే ఈ కళ్లు: 1 న one wu (త్ర 
; ణ్‌ ల 











౮ 
ర 
ty 
రొ 
ల 





ఏలిసించాడు. తన అ ధికా Fe (ఏదరించసారంభించాడు. 
| గ్‌ సల ఏనా జ. ye టు 
సీ అ గ్రా; 
ద్ర భారతదేశా శాన్ని “వెడి 


అడిగితెలుసుకోండి. ఇప్పుడు గై 
మిత్రులరూపంలో వెడతార రా, శవాల రూప లో వెడతారా?' గవర్నరుకు సర్టార్‌ 
యాడు. తరువా గైనా ఒక వప్పుందానికి 


రౌద్రరూపాన్ని చూచి కంపించి పోయాడు. తరువాత ఎల్ళో 
రా వ టనే ము 0 ల ర a a సై సక లే 0 లే | ళం | Oe కా pd a ళు, సి & య న్‌ అం దుకు 
ఎర్సాటు చేయవలసి  వుబ్బుంది, 





పటేలు | ల Mg చేసూ 


ఇదే సర్దార్‌ పటేలు స్వతం|త్ర భా రతదేశానికి ను (తెగా వ్యవహరించ, 
'ఉక్కుమనిషుగా (ప్రసడ్డి కక కాడు. ఒకతుపాకి గుండు పేల్బకుండూ 24 గంటల 
ంటీనీ భారత రిపబ్లిక్‌లో విలీనం 


సమయంలో దేశంలోని స్టాన 
చేయించిన ఘనత ఈయ shy చక ge వీరికి. “భారతరత్న 


అనే బిరుదతో గౌరవించారు. 















(శ్రీరామచంద్రునితో పాటుగా ఎప్పుడైనా 'భక్తహనుమాన్‌ను గురించిన. 
చర్చవస్తే నరేంద్రుడు తన్మయుడై పోయేవాడు. హనుమంతుని కున్న 
అసాధారణమైన శారీరక బలం, అసామాన్యమైన భక్తి, ప్రచండమైన పరా[క్రమం, 


అద్భుతమైన వినయ సంపద, (ప్రగాఢమైన పాండితీగరిమ, రామకార్య నిర్వహణకై 
మున అమాయకత ఇవన్నీ 


నిరంతర సంసిద్దత, జానకీ మాత ఎదుట బాలోచితవ్షై 








7 





నరేంద్రుని మనస్సుని ఆకట్టుకున్నాయి. హనుమంతుడి కథ అంటేనే ఒళ్ళు 
మరచిపోయేవాడు. ఈ లోకాన్నే మరచిపోయేవాడు. నేను కూడా 
హనుమంతుడినంతటి వాడిని కాగలనా? నాకు హనుమంతుని దర్శనం 
అవుతుందా? ఇదే నిరంతరం అతని ఆలొచన. 


ఒకరోజు రాత్రి సమయంలో పారుగింటిలో రామకథాగానం చాలా సేపటి 
వరకు సాగింది. అశోకవనంలో సీతాదేవి సందర్శన ఘట్టం వర్ణిస్తూ ఇలా 
చెప్పాడు - 

“పవనసుతహనుమాన్‌ వానరుడు. వనములలో ఆయన నివసిస్తుంచాదు. 
పండ్లు, పూలే ఆయన భోజనము. అరటిపండ్లు అంటె ఆయనకు ఇష్టం. అంటి 
చెట్ల తోటలలో దాగి ఆయన ఆనంద తన్మయుడై ఉంటాడు......'ఇత్యొది, 
బాలుడైన నరేంద్రుడు కథ తన్మయుడై వింటున్నాడు. అదే సమయంలో 
హనుమంతుళ్లి చూడాలనే కోరిక జాగృతమైైంది. జిజ్ఞాస పెరిగింది. 


ఆ రాత్రి కథ పూర్తయింది. (శ్రోతలు తమతమ ఇళ్ళకుతిరిగి వెళ్ళారు. 
నరేంద్రుడు ఇంటికి వెళ్ళలేదు. ఇంటూ వారు విచారంలో మునిగిపోయారు. 
రెండు గంటల పాటు వెతకగా వెతకగా చివరకు అతడు బయటపడ్డాడు. 
పొరుగింటి వెనుక ఉన్న అరచి చెట్టబోదెల చాటున దాగి కూర్చొని ఉన్నాడు. 
తల్లి చివాట్టు పెడుతూ అడిగింది - “అక్కడ ఏం చేస్తున్నావురా?! 
సూటిగా జవాబు చెప్పాడు - “హనుమంతునికై నిరీక్షిస్తున్నాను' అతని 
అమాయకత్వానికి తల్లి లోలోపల మురిసిపోయింది. 





74 





బీజాపూర్‌ సమీపంలో కొండప్రాంతంలో విశాల దుర్గం ఒకటి 
నిర్మాణంలో ఉంది. వేలాది కార్మికులు పని చెస్తున్నారు. శివాజీ మహారాజు 
స్వయంగా నిర్మాణ కార్య(క్రమాన్ని పర్యవెక్షిస్తున్నాడు. అక్కడికి సమర్టగురు 
రామదాసస్వామి వచ్చారు. శివాజీ మహారాజు గురు సందర్శనం వల్ల పరమానంద 
భరితుడైనాడు. ఆయనచెప్పాడు - “గురూజీ! దుర్గ నిర్మాణం చేపట్టినందువల 
లక్షలాది కుటుంబాలకు (బ్రతుకు తెరువు అభించింది? స్వామీజీ శిష్యుని 
మనస్సులో దాగివున్న అహంకారాన్ని గ్రహించారు. 


ఆయన ఒక విశాలమైన రాతిబండను చూపించి ఇలా చెప్పారు - “శివా! 
చూడు. ఆ రాయి ఉన్నది కదా. దానిని రెండు ముక్కలు చేయి “తమ ఆజ్ఞ, 
గురుదేవా!” అని శివాజీ అన్నాడు. వెంటనే పనివానిని పిలిపించారు. సమ్మెటలతో 
కొల్టుసాగారు. బండరాయి విచ్చింది. వురికొన్ని క్షణాలకు అది రెండు 
భాగాలుగా పగిలిపోయింది. ఆరాయి నడువు కొంత ఖాళీస్థలం ఉంది. 
అందులో నీరు నిండి ఉంది. ఆ నీటిలో నుండి ఒక కప ఎగిరి వచ్చింది. 
సమర్ధరామదాసు ఇలా చెప్పాడు - “చూచావా శివా! ఈ బండరాయి లోపల 
కప్పుకు భోజనం ఎవరు ఏర్పాటు చేశారు” 

శివాజీ అహంకారం పటాపంచలయింది. అందరికీ రక్షకుడు ఆ (పభువే 
అని ఆయనకు అవగతముయింది. 

ఆయన సమర్థ గురు రామదాస స్వామి చరణాలపై తన శిరస్సును మోపి 
క్షమించమని వేడుకున్నాడు. 





76 





పదకొండేళ్ళ వయసొచ్చి వరకూ సరిగ్గా నడకలేని స్టితలో ఉన్న 
విల్మారుడాల్స్‌, మరి తొమ్మిదేళ్ళ తర్వాత పరుగు పందాల్లో మూడు ఒలింపిక్‌ 
స్వర్ణాలు గెల్చుకుంది. ఏడేళ్ళ వయస్సులో ఆమెకు పోలియో సోకి ఎడమకాలు 
చచ్చుబడింది. అయితే కాలును రోజూ మర్దన చేస్తే ఫలితముంటుందని డాక్టర్లు 
చెప్పారు. విల్మాకు 18 మందితోబుట్టువులున్నారు. మొత్తం కుటుంబ 
సభ్యులంతా ఆమె కాలును రోజూ మర్దన చేయడంతో ఆ వైద్యాం బాగా 
పనిచేసింది. పదకొండేళ్లాచ్చెసరికి ఆమె మామూలుగా నడవ గల్గింది. అయితే 
పరుగులో తన ్రావీణ్యానికి కారణం తమ ఇంట్లో జనాభాయే అని అనేది. 
'కడుపు నిండా తిండి తానాలంటే అందరికన్నా ముందు డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు 
పరుగెత్తాలి అలా నాకు మంచి స్రాక్లీస్‌ దొరికింది” అని తమ పేదరికాన్ని 
చమత్కారంగా చెప్పేది. రోమ్‌ ఒలింపిక్స్‌లో ఆమె 100 మీ., 200మీ., 100మీ. 
రిలే పరుగుల్లొ స్వర్ణాలు గెల్చుకుంది. 








రెండవ (ప్రపంచ యుద్దానికి జర్మనీవారు సన్నాహాలు చేస్తున్న రోజులవి. 

నాజీల దృష్టి మొద ట పోలండుమీద పడింది. వెంటనే ఆ దేశాన్ని 

జయించాలనుకున్నారు. ఎక్కువ జన నష్టం , ధన నష్టం లేకుండా ఆ దేశాన్ని 

జయించాలని హిట్లర్‌ సాన్‌ వేశాడు. ఫాన్‌ (పకారమే ఓ ఫిల్మ్‌ కంపెనీని పోలండ్‌ 

పంపాడు. సినిమా కంపెనీ వారు “పోలెండు సాధించిన ఘన విజయాలు' అని. 

అర్దం వచ్చే పేరుతో ఓ సినిమా తీసే కంపెనీ వారు పోలండులో నాలుగు 
77 





నును rg విస్తృతంగా er పది లక్షల అడుగులకు" పైగా 
చి(త్రం తీశారు. అయితే కంపెనీలో ఉన్నవారంతా గూఢచారులేనని, దేశ 
యొక్క గుట్టు ముట్లన్నిటిని సినిమా తసేస్తున్నారన్మ పోలండు వారు 
(గహించలేకపోయారు. చివరకా చిత్రం ఆధారంగానే వొట్తుర్‌ తన 
 యుద్దవ్యూహాన్ని రూపొందించాడు. నాజీ సైన్యాలు పోలండుపై దాడిచేసి కేవలం 
27 రోజులలో అంతటి బలమైన దేశాన్నీ స్వాధీనం చేసుకోగలిగాయి. 
దీనికంతటికీ సినిమా తీయటానికి తామిచ్చిన అనుమతే కారణమని 
పతనమయిన పోలండు (ప్రభుత్వాధికారులు తర్వాత చాలా కాలానికి గాని 
గ్రహించలేకపోయారు. 





గౌతమ బుద్దుడు రోజులాగే ఆ రోజూ బికాటనకు బయల్దేరి, ఒక ఇంటి 

ముందు కొచ్చాడు. ఆ గృహిణి బుద్దుని సాధారణ భికువుగా భావించి తిట్లవర్గం 

కురిపించింది. బుద్దుడు అవన్ని భరిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోతే ఆమెకు మరింత 
కోపం వచ్చింది. 


ఖ్‌ 


అలా రాయిలా నిలబడకపోతే, జవాబు చెప్పవచ్చుగదా!” అందామె 
చివరికి. 


“ అమ్మా! మీరు నాకు ఆహారం ఇస్తే, నేను దాన్ని కాదంటే ఆ ఆహారం 
సః చెందుతుంది చెప్పండి అనడిగాడు బుద్దుడు. 
నాకే అంది ఆ గృహిణి ఆశ్చర్యంగా 


“మరిప్పుడు మీ తిట్టనూ నిను తిరస్కరిస్తున్నాను. అని ఎవరికి 
"చెందుతాయి? అన్నాడు బుద్దుడు. 


78 





అందించింది. 





వెళ్ళారు. ఒక విద్యార్ది ఒక ' 
పరిచయం చేసుకుంటుంటే 

లోపలికి వెళ్ళిపోయింది. 
. కొని వెళ్ళి పోయింది. 
చేస్తున్నార ని అడిగాడు. ప ర్వాత (a 










అతన్ని సముదాయించి విషయం చెప్త ప్పమని అడిగారు. అప్పుడు తను పైన 
జరిగిన విషయం అంతా చెప్పు ఆ ఇంట్లో ఉన్న | కి ఆ అమ్మాయికి ఒకటే 
వస్త్రం కట్టుకుందుకు ఉంది. అందుచెత అట్టా చేశారు. అని చెబుతూ 
నేను డాక్టర్‌ కోర్సు చదివి విదేశాలకు కూడా వెళ్ళి బాగా డబ్బు సంపాదించి 
మంచి మేడ కట్టుకొని కారుకొందామని ఆలోచన చేశాను ఇన్నాళ్ళు. కానీ నా 
దేశంలోని (ప్రజలు ఈ రకమైన పరిస్థితిలో ఉంటే నేను ఒక్కడిని. సుఖం. 


కోరుకోవడం నా తెలివి తక్కువ తనం. అందుకు eg oa 











ఒకసారి నెపోలియన్‌ తన సేనలతో బయలుదేరి ఇంగ్రాండున 
ముట్టడించడానికిగాను బొలాగ్ని అనేచోట యుద్దనౌకలతో విడిది చేశాడు. ఆ ర్య 
అకాళం మేఘావృతమై చీకట్టు అలముకున్నాయి. దానికి తొడు వర్షం (ప్రారం 
మైంది. ఆ వర్షం, చీకటిలో కళ్ళు పాడుచుకు చూసినా పక్కనున్నవాడు కూడ 
స్పష్టంగా కనబడటంలేదు. 


దాంతో తన సైనికాధికారులతో ఏ విధమైన వ్యూహలు ఆలోచించటానికి వీళ్లే 
నెపోలియన్‌ తన గుడారంలో ఒంటరిగానే ఆల్‌ చస్తూండిపోయోొడు. అంతలో ఇద్దరు 
(ఫ్రెంచి సైనికులు ఒక ఆంగ్రయువకుణ్ణి పట్టుకుని నెపోలియన్‌ వ ఎ తీసుకువచ్చారు. 
ఏమిటన్నట్టు చూశాడు నెపోలియన్‌ . “ఈ యువకుడు భి ఛానల్‌ను తన 
దగ్గరున్న చిన్న పడవతో దాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. అనుమానమేసి బంధించి 
తెచ్చాము” అన్నాడొక సైనికుడు. ఇంగ్రీషు ఛానెల్‌ దాటడానికి ఆ ఆంగ్ల యువకుడు 
ఉపయో గించభల్టకున్న ఆ పడవను చూశాడు నెపోలియన్‌. అందులో 

నీసంతెడ్డుకానీ, తెరచాపకానీ లేవు. ఆ యువకుడితో 'కనీసం తెడ్డుకానీ, తెరచాషూనీ 
Pins ఇంత చిన్న పడవతో ఇంగ్రీషు ఛానెల్‌ను ఎలా దాటుదామనుకుంటున్నావు. 
మేము ఇంత పెద్ద యుద్దనౌకలున్నా ఆ పని చేసి థైర్యంలేదు, మరి నీకా ధైర్యం ఎలా 
వచ్చింది?” అన్నాడు. ప్రాణాలపై ఆశలేదా? అనడిగిన నెపోలియన్‌తో ఆ ఆంగ్ల 
యువకుడు “ఇంగ్లీషు ఛానల్‌కు అటువైపు మా అమ్మ ఉంటుంది. ఆమె అనారోగ్యానికి 
గురైందని తెలిసింది. బహుశా ఇక ఎక్కువ సమయం (బతకదని కబురు వబ్ళుంది. | 
ఆమె చివరిక్షణాలలో ఆమె (ప్రక్కన ఉంటే ఆమె సంతృప్తిగా కళ్ళు మూస్తుందనీ, ఆ 
తన, ఆమెకు కల్షించాలనే కోరికతో వెళ్ళాలని (ప్రయత్నించాను. నా తల్లికి నా మీద 
ఉన్న (ఏమ, వాత్సల్యం ల కారణంగా నాకు ఎ విధమైన మా ఎదురుకావని నా 
నమ్మకం. ఒకవేళ దైవం మరోవిధంగా ఆలోచించినా నాకు సంతృప్తే. ఎందుకంటే ఈ 
ప్రయత్నంలో నేను ఓడిపోయినా నేను, నా తల్లి ఇద్దరమూ దేవుని సన్నిధిలోనైనా తప్పుక 
కలుస్తాం అనే నమ్మకం ఉంది. కాబట్టే ధైర్యం చేశాను అన్నాడు. 


ఆ యువకుడి ధైర్యానికి ఆశ్చర్యపోయిన నెపోలియన్‌, అతడి తల్లి పట్టు ఉన్న 
(పిమను గుర్తించి విచలితుడై పోయాడు. ఆ ఆంగ్ల యువకుని తమ యుద్దనౌకలో 
తీసుకెళ్ళి ఆతడి తల్లి వద్దకు పంపించాడు. 














80 





